


యజ్లోపవీత తత్త్వదర్శనము 


అవ్వారి శ్రీరామమూర్తిశాస్త్రి 





ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2006 


+4౫0రిగష౪౬౯4 747004 4౧5401401౮ 


ల 
ని౪ా౪ా౭1 5717261260 ౪72 529/1 


(ర! ౧190౧ ౧656౧/66 


70. ౧611010645 ౧౪౦16260౧5 56/65 0 : 583 


7౧0 ౧౪5౯౬6|60౧ :;: 2000 
౧6-౧౧6 2003, 2006 


6౦౧165 : 5,000 


గ40115066 0౪౫: 

5/౧ గి.౯.౪.[|. 520౧౧2, 1.4.5. 
666౮6౪76 0గ166% 

10608313 1106026 0౪ఆ/3500302గ5, 
64026 -- 517 507 


6౦0/6/ రిణ/౪/7 
2 57/1/20/2526 


7666 ౭గ్‌ 
1041683123 106086 ౧ల/౮౭960020౧2గ౧౫9 న౧౦99, 
క 


ముందుమాట 
యజ్ఞ మంటే భగవంతుణ్ణి పూజించటమని అర్థం. భగవంతుణ్ణి 
పూజించటంకన్నా పవిత్రమైన కార్యం మరొకటి లీదు. అందువల్లీ ' యజ్ఞో వై విష్ణుః 
(యజ్ఞం విష్ణువుయొక్క స్వరూహమే) - అనే ఆర్యోక్తి అవతరించింది. అలాంటి 
అత్యుత్తమైన యజ్ఞకార్యాన్ని ఆచరించేందుకు అర్హమైన లక్షణంగా సృష్టికర్త 
ప్రసాదించిన ఉత్తరీయమే యజ్ఞోపవీతం. 


తొలుదొల్త లేడిచర్మంతో తయారుచేయబడిన ఉత్తరీయాలను 
(యజ్ఞోపవీతాలను) బ్రహ్మచారులూ, వస్త్రంతో నిర్మింపబడిన ఉత్తరీయాలను 
(యజ్ఞోపవీతాలను) గృహస్థులూ ధరిస్తూ ఉండేవారు. కాలక్రమేణ, ఆ 
పవిశ్రోత్తరీయాల స్థానంలో, సొకర్యదృష్టితో సూత్రరూపమైైన (దారంతో 
సమకూర్చబడిన) యజ్ఞోపవతమే సర్వేసర్వ త్ర వాడుకలో స్థిరపడింది. మానవులను 
పునీతుల్ని గావించే ఈ యజ్ఞోపవీతాన్ని శ్రేయోభిలాషులైన భారతీయులెల్లరూ 
ధరింపవలినని * ధర్మసింధువు' వంటి శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా అదేశిస్తూవున్నాయి. 


“యజ్ఞోపవీత తత్త్వదర్శన' మనే ఈ గ్రంథం, దేవపూజా చిహ్హమై, 
పవిశ్రోత్తరీయమై వెలసిన యజ్ఞోపవీతంయొక్క పుట్టు, పూర్వోత్తరాలను శ్రుతి, 
స్పృతి, పురాణోతి హాసాది - ఆధారాలతో సరళమైన శైలిలో చక్కగా నిరూపిస్తూవుంది. 
అత్యపూర్వమైన ఈ గ్రంథం సుప్రసిద్ధ విద్వాంసులు, విజయవాడ వాస్తవ్యులు 
క శే॥ అవ్వారి శ్రీరామమూర్తిశాస్త్రి గారిచే గత శతాబ్ది పూర్వార్థంలో రచింపబడింది. 


ఆర్హసంస్కృతికి మూలకందమైన ఇలాంటి ముఖ్యాంశాలన్లు గూర్చి 
కోడీకరించి విమర్శనాత్మకంగా వివరించే [గ్రంథాలు తెలుగులో మిగుల 
అరుదు. లోగడ ప్రచురించిన ప్రతులు చెల్లిపోయిన కారణంగా మళ్లీ 
పున ర్ముదిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ (గ్రంథాన్ని జనావళి ఆదరిస్తారని 
ఆకాంక్షిస్తున్నాను. 

కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


ప్రస్తావన 


ధర్మమే మానవజాతి యభ్యుదరయ నిశ్శేయసముల నందుటకు ప్రధాన 
పాధనము. అనాది విధనమగు వేదవాబ్బ్మయ మా ధర్మ నిజ్ఞానమున 
కొధారముగ నవతరించినది. కాని, నేదార్ధ మతి గంభీరము. షడంగ 
సంబద్ధమయ్యు షడ్డర్శన _ సమచ్వితమయ్యు నితిహాస పురాణ సంకలిత 
మయ్యు నయ్యది దురవగాహమే.. దాని లోతుపాతుల నరసిన ధీరు 
అంగులీగణనార్హులుగ మాత్రమే యుందురు. ఇది యిట్లుండ కాలక్రమమున 
మానవు లల్ఫాయుష్కులు, స్వల్ప మేధమ్మలు గాంజొచ్చిి. వారి నుద్ధరించు 
తలంపుతో నేమి, మొమాంసకులు భావించినట్లు శాఖాన్తరాధ్యయన ప్రతి 
షేధాది కారణములచే. నేమి నమహానుభావులగు మన్వాసస్తంబాది మహ 
ర్షులు స్మృతులను కల్పసూత్రములను సమకూర్చిరి. బాదరాయణాదులచే 
పురాణములు ప్రణీతములైనవి. మాధవ కమలాకరాది మహావిద్వాంసు 
అచే విబంధన [గ్రంథములు నిర్మింపబడినవి. ఇంకను పలువురు సండిత 
ప్రకొందులు ధర్మతత్త్వ విశదీకరణార్థము దేశభాషలలో సైతము కొన్ని 
నిబంధనములను (గ్రథించుచున్నారు. అట్టి తరగతికి జెందిన బ్రఃవేశి అవ్వారి 
శ్రీరామమూర్తిశాస్త్రి మహోదయ ప్రణీతమగు “యజ్ఞోపవీత తత్త్వదర్శన' 
మను ప్రకృత కృతియుమ. ఏతత్క్బృతికర్తలు సుప్రపిద్ధులగు శ్రీజొన్నలగడ్డ 
రామకృష్ణశాస్త్రి శ్రీ జయంతి భగీరథ శాస్ట్రిపాదులకడ సాహిత్య వ్యాకరణ 
శాస్త్రములను సమగ్రముగ నభ్యసించిరి, సీదప చిరకాలము విజయవాడ శ్రీ 
దుర్గామళేశ్వర సన్నిధిని సంప్కృత పాఠశాలలో నధ్యాపకులుగ నుండి వేటి 
పలువురు పండితుల ప్రతిష్టకు నిదానభూతులైరి. ధర్మశాస్త్ర, సరిశీలనమును 
వీరు చేయ మొదలిడినది నేటీకి ముప్పది సంవత్సరములకు మున్నె యని 
వివికిడి. ప్రకృతకాలమున శిష్టాచారము. పేరిట నంధపరంపరగ _ ్రవ్ఫ 
త్రములగుచున్న యవిమృష్ణాచారము. లనేకములు శ్రీశాస్ట్రిగారిని కలవర 
పరువంజొచ్చినవి. అభ్యుదయ నిశ్శేయసముల నభిలషించి చేయబడు కర్మ 
కలాప మిట్లు వికలమై యనర్థములకు దారి తీయుచుండుటను శాస్త్రిగారి 
ధార్మికహృదయము సహింవంజాలక పోయినది. ధర్మానుష్టానములోని నేటి 


ఖై 

లోటుపొటుల వెత్తిచూపుటతోపాటు. పరిష్కృతమగు. శాస్త్రీయపథమును 
పత్రికొముఖమునను, పండిత పరిషత్తులలోను వారు చాటి చెప్పసాగిరి. 
అట్టితరి కొందరు వీరి యుద్యముమును పొగడిరి, కొందజు లెగడిరి, 
మరికొందరు లోలోన గుసగుస లాడందొడంగిరి. ఎవరేమనుకొన్నను శాస్త్రి 
గారు మాత్రము. “న్యాయ్యా ల్పథాల్‌ ప్రవిచల్తి పదం న ధీరాగ్‌ అను 
భర్తృహరి వచనమును ఒరవడిగా నుంచుకొని ముందడుగు నిడసాగిరి. 
అందిది మొదటిది. 

ఈ యజ్లోపవీతతత్త్వదర్శనగ్రంథ ్రవృత్తినృత్త మతి విచిత్రము. 
నిత్యధర్మశాస్త్రపరిశీలనాభ్యాసము గల _శ్ర్రీశాస్త్రిగా రొకసారి యాపస్తంబ 
ఛక్కహాభ్రముల నవలోకించుచుండగా “నిత్య ముత్తరం వాసః కార్యమ్‌ - 
ఆసీవా పూత్రమేవోపవీతార్ధే” -- అను సూత్రములు గోచరించినవి. అంతకు 
మున్నే “యజ్ఞోపవీల్యేవాధీయాత యాజయే ద్యజేత వా యజ్ఞస్య (ప్రసృత్యై 
అజినం వాసో వా దక్షీిణత ఉపవీయ దక్షిణం బాహు ముద్ధరతే సవ్యమిత్‌ 
యజ్లోసవీతమ్‌” అను తైత్తీరయారణ్యక్రతి స్మ ఎతిపథమునకు వచ్చినపుడెల్ల 
తదర్థమును వారు భావించుచుండెడివారు. అదృష్ట విశేషమేమో కాని, 
రాను రాను వారి నా శ్రుతి స్మృతి ద్వయి అతిమాత్రముగ నాకర్షింప 
సొగినది. క్రమముగ వారి హృదయ ఫలకమున నది సమ్ముద్రితమై పోయి 
మహా ప్రభావమును ప్రసరింపంజేపినది. ఇక నేమి! ఎన్నెన్నియో శ్రుతులను 
ష్మృతులను పురాణములను వ్యాఖ్యానములను నిబంధనములను ప్రకృత 
శ్రుతి స్మృతి ద్వయార్థ నిర్ధారణార్థము వా రన్వేషింప మొదలిడిరి. సాధక 
బాధక ప్రమాణములను సమ్మగ్హృష్టితోం బరికీలించి సమన్వయ సథమున 
నడిసించిరి. 


నేటి కీ యపూర్వము, నత్యుత్తమము నగు గ్రుథరత్నమును బక 
టించి, ధార్మికజన ధన్యవాదములకు. బాత్రులైరి. “సకల శ్రౌత స్మార్త 
కర్మాంగము, యజ్లోపవీతము; సంయోగ పృథక్ష్యన్యాయమున నియ్యది 
సదా ధార్యము గూడ నగుచున్నది. అజినోత్తరీయ వాసస్సు లద్దానికిం 
ట్రధాన సాధనములు. తదసంభన సక్షమువం గర్మవైగుణ్య నివార 
ణమునక్రై ప్రతినిధిగ యజ్ఞసూత్రము. విహిత మగుచున్నది. యజ్ఞ 


ళ్‌ 


సూత్రమున్నను కర్మాముష్థానకాలమున ముఖ్యములగు నజిన వాసమ్సులు 
లభించుచో, నవి యవశ్యోపాదేయములు. ముఖ్యమును ధరించినపుడు 
గూడ పర్వ కర్మార్థముగ సంకల్పించి ధరించిన సూత్రమును తీసివేయరాదు. 
సూత్రముతో నుసవీతియై యుండియు, నుత్తరీయముము వనివీత ప్రాదీనానీత 
రూపముల నుంచికొవి, యజన యాజనాదు లొనర్చుటయు, వస్త్రాజినము 
లతో నుపవీతియై యుండియు సూత్రమును మాత్రము నివీత ప్రాచీనావీత 
రూపముల నుంచికొని మల మూత్రోత్సర్హనాదులం జరుపుటయును బ్రత్య 
వాయాపొదకము” ఇది యీ గ్రంథములోని ప్రధాన ప్రతిపాద్యాంశము. ఇక 
'బ్రసక్తానుప్రసక్తముగం బ్రతిపొదింపబడినవి మరెన్నియో యున్నవి. 

“తావ తృ్వమత మష్రతిష్టితం భవతి, యావ త్పరమత మనిరాకృతమ్‌” 
అను న్యాయము నమసరించి, 'యజ్ఞసూత్ర ధారణకాల నిరూపణము, ఉత్తరీ 
య్రైకత్వ వ్యవస్థాపనము, నివీతోపవీత ప్రాచీనావీత కర్తవ్యన్నిర్థయము! మున్నగు 
కొన్ని తావుల హరదత్త సుదర్శవాది ప్రఖ్యాత వ్యాఖ్యాతల మతములనుగూడ 
శాస్త్రిగారికి పరామర్శింపక తప్పినది గాదు. ఆ యా స్థలములలోని వారి 
యభిప్రాయ విశేషములు కొందరికి నచ్చకపోవచ్చును. అట్టివారు సవిమ 
ర్శముగ సముచితములగు తము సమయాంతరములం బ్రకటింపవచ్చును. 
శాస్త్రిగారి యీ విమర్శన మందుకు పూర్వరంగ ప్టానీయమే యైనను 
గూడ పూర్తిగా హర్షింపదగినదే యనుటకు సందియము లేదు. 

ఎప్టైనను ధర్మతత్త్వమును వ్యక్తము గౌవిరపవలయుననియే శాస్త్రిగారి 
యాశయముగొవి, తొము పట్టిన పట్టె వెగ్గవలయునని మాత్రము కొదు. 
వారి యుపోద్దాతములోని “దోషా స్పన్తు గుణా ప్పన్తు వివిచ్యాత్ర బుధా 
ముదా, ్రదర్శయన్ను తాక సర్వాక ధర్మోద్ధారాయ డీక్తితాః” అను 
వచనమువలన వారి ధర్మవిరతియే గాక సహృదయత పైతము సువిదిత 
మగుచున్నది. పర్యవసానములో ఇట్టి పట్టుల “పురాణ మిత్యేన న సాధు 
సర్వం న చాపి కావ్యం నవమి త్యవద్యమ్‌, సన్తః పరీక్ష్యాన్యతరద్భజన్తే మూఢః 
పరప్రత్యయనేయ బుద్ధి£” అను సుభాషితమును భావించి వృథాభినివేశ 
వశీకృతులు గాక విజ్ఞు లిందలి యౌచిత్యానౌ చిత్యముల విమర్శింపనలయునను 
విషయము మాత్రము విష్మరింపరానిది. 


త 


ధర్మ ప్రబోధకమును; నిమర్శనాపూర్ణము. నగు నిట్టి యుత్కృప్ర 
గ్రంథరాజమును ముద్రించి ధార్మికలోకమున కందజేయుటకు తోడ్పడిన 
విజయవాడ వైశ్యశిభామణులు శ్రీ ఆలపాటి రామమూర్తి శ్రేస్టిగారి ధర్మా- 
భిరతితో గూడిన యౌదార్యము ప్రశంసాపాత్రము. 

శ్రీశౌస్త్రీగారు ప్రవయస్కులయ్యు ధర్మశాస్త్ర, పరిశీలనమున నిత్య 
తరుణులు నా నెగడుచుందురు. వర్తమానకాలమున 'పైతము వర్ణాశ్రమ 
చ్యుతి లేకుండ స్వధర్మానుష్థానము6 జరుపుకొనుటకు సులభోపాయము 
లను వారు సూచించుచుందురు.. నున దేశమున మనురుగువడిపోయిన 
వైశ్వదేవ ద్వాదశాహ దీక్ష వీరి ప్రచార విశేషముననే మరల తలయెత్తినది. 


సంక్రమణ పుణ్యము, నాంది, ఉపాకర్మ, దత్తక ధర్మము -- మున్నగు 
విషయముల ప్రై వారు రచియించిన విమర్శనములు మరి కొన్ని యముద్రి 
తములై యున్నవి. ఆవి యన్నియు సానవెట్టిన సముజ్జ్వల నహారత్నములు. 
సవాతన ధర్మపరాయణులగు భారతీయుల కవి సర్వధా సంగ్రాహ్యములు, 
శిరోధార్యములు. దాన వారు ధర్మశ్రీ విరాజితులు కొగలరు. “ధర్మో రక్షతి 
రక్షితః” 


విజయవాడ 
నందన - కార్తిక పన్నిధానం లక్ష్మీ నారాయణమూర్తి. 
కృష్ణాష్టమి. 


అభిప్రాయములు 


వర్వతవ్త్ర వ్వతమ్త) లవదగు వ్యాకరణాచార్య ట్ర శ్రీ కంభంపాటి రామమూర్తి 
శాస్త్రులవారిట్లు వ్రాయుచున్నారు. 

ట్రీ శ్రీ అవ్వారి శ్రీరామమూర్తి శాస్త్రిగారికి అనేక నమస్కారములు 
చేసి వ్రాయునది. కుశలోపరి. 

తమరు పంపిన యజ్ఞోపవీత తత్త్వదర్శనమును ఆమూలాగ్రముగ 
చూచినాను. యుక్తి ప్రమూణములతో పరిబ్బంహితమై యున్నది. గృహ్య 
సూత్రకారులయొక్క యభిప్రాయములు చక్కగా వివరింపబడినవి. ఏ 
విషయమైనను విమర్శనలో _ పెట్టినగాని దానియొక్క యాధిక్యము లెలి 
యబడదు. ఈ యజ్ఞోపవీత దర్శనమును ఆమూలాగ్రముగ పరికించి 
తమయొక్క పరిశ్రమను గురించి మిక్కిలి సంతోషించినాను. ఈ గ్రంథ 
మును చూచి యాస్తికవర్యులు యజ్లోపవీతముయొక్క తత్త్వమును 
గ్రహించి తరించుదురుగొక యని యాశించుచున్నాను. 

ఇట్టి నిగూఢమైన యజ్లోసవీత తత్త్యమును సప్రమాణముగ సర్వజను 
లకు షుగ్రహమగునట్లు ప్రకటించిన తమకు పరమేశ్వరుడు ఇతోధికముగ 
నాయు రారో గ్యెశ్వర్యముల ప్రసాదించుగాక. 


ఇతి ఢివమ్‌. 
బందరు ఇట్లు మొ మిత్రుడు, 
కొద్టిల్లి పేట, వ్యాకరణాచార్య, 


25-9-52. (పం)కంభంపాటి రామమూర్తి శాస్త్రీ. 


య 


విజయవాడ శ్రీరామ సొంగవేదపాఠశాలా ప్రధావాధ్యాసకులును;, పొంగప్వా- 
ధ్యాయభాన్కర బిరుదాంకితులునునగు. ట్రకిశ్రీ కుప్పా లక్ష్మణావధానులుగా రిట్లు 
గ్రాయుచున్నారు. 

'బ్రవే!్‌ శ్రీ అవ్వారి శ్రీరామమూర్తి శాస్ట్రిగారిచే రచింపయిడిన ఈ 
గ్రంథమునామూలాగ్రముగ జదివితిని. అతి గహనములగు శ్రుతి స్మృతి 
శ్రౌత గృహ్య సూత్ర గ్రంథములను తఆచి అమ్భతాయ మానములగు మహా 
ర్థముల నుద్ధరించి వీరు లోకమున కందించిరి. ప్రకృతము లోకమున శ్రుతి 
స్మ లతి సూత్రాత్మకములగు మూలగ్రంథములను జూచువారలు సర్వాత్మనా 
మృగ్యులుగ నున్నారు. అట్టితరి వీరి గ్రంథప్రణయనోద్యమము సర్వవిధముల 
సమాదరణీయమును, ప్రశంస్తార్హమును నై యున్నది. కర్మానుష్టానకాలమున 
బ్రహ్మచారి, గృహస్టు లజినోత్తరీయ వాసస్సులను యజ్లోపవీతములుగ ధరింప 
వలయు నన్నది యిందలి సరమ సిద్ధాన్తము. ఈ యంశము నేటికిని 
శిష్ణ్టలోకమున నతివిరళ ప్రచారమై గోచరించుచున్నది. మూలగ్రన్ధ పరిచితి 
కాలక్రమమున సన్నగిలుటచే కాబోలు కొంద రీ యంశమును పూర్తిగ 
విస్మరించుటయు తటస్థించుచున్నది. ఇది యిట్టి విశేషము. కలదను 
విషయమును గుర్తింపకయే యాచరించువారును లేక పోలేదు. 


కాని *యదేన విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి యను 
న్యాయము ననుసరించి జ్ఞానపూర్వకానుష్థానము ఫలాతిశయ సంపాదకము 
గొవున నట్టి జ్ఞానవిశేష సంధాయకమగునట్లీ ప్రధానాంశమును సొంగోపాం 
గముగ జర్చించి సవిమర్శముగ స్థిరీకరించుటయే ్రకృతగ్రంథమున శ్రీ 
శాస్ట్రీగొరు కొవించిన కార్యము. కాగా అభూతపూర్వము, నాచారదూరము 
నగు నేదో యొక క్రొత్త సిద్ధాంతమును సృష్టించినా రనుకొనుట కీచట 
తావు లేదు. ఇంతియే గొక, ఇతః పూర్వమే ఏతద్విషయక పరిజ్ఞానము గల 
"పెద్దలకు తొద్భశ జ్ఞాన దార్హ్య సంధాయకమయ్యు, ఇతరులకు నట్టి విజ్ఞాన 
జనక మయ్యు, నీ గ్రన్ధరాజము సర్వాష్తిక లోకోసకారక మగుచున్నందున 
వేతత్ప్రణేత యగు శ్రీ శాస్త్రీగారికి ధార్మికలోక మెంతయు కృతజ్ఞతను 
చూసవలసి యున్నది. 


ఇందు హరదత్త సుదర్శనాది నుతములను కొన్నిచోట్ల శాస్త్రిగారు 


ఉక్తానుక్ష దురుక్ష చింతన మెట్టివారికిని విమర్శవావసరమున తప్పనిసరి 
యగుచుండును. 

ఏది యెట్లున్నను శాస్త్రసమ్మతమును, యుక్తి యుక్తమును నగు 
వచనము ఉపాదేయమగును గాని, యిందు వక్తృ విశేషవిచార నుంతగ 
పాటింపం దగినదికొదు. 


ఇట్లు 
విజయవాడ, పాంగప్వాధ్యాయభాప్కర, 
15-11-52 (పం) కుప్పా లక్ష్మణావధానీ. 


నః 


టీ శ్రీ జటావల్లభుల పురుషోత్తముగారు ఎం.ఏ, 
లె్ళరర్‌, ఎస్‌,ఆర్‌.ఆర్‌. అండ్‌ సి.వ.ఆర్‌, కాలేజీ 


ఉపనీతులకు యజ్ఞోపవీతము నియత ధార్యము. ఇతరులకు నైమిత్తి 
కముగను, గౌణముగను గ్రాహ్యమగుచుండును. వేడి విద్యా సంపత్తితోడనే 
జనించిన బ్రహ్మకు యజ్ఞోపవీతము సహజముగనే అనగా _పుట్టుకతోడనే 
యున్నదని వేదములలో చెప్పబడినది, “ప్రజాపతే రృత్సృహజమ్‌".. వైదిక 
సంపత్తికీని యజ్ఞోపవీతమునకును నంత అవినాభాన సంబంధము. యజ్లో 
పవీతము వాసఃస్వరూసముతో నున్నపుడు నియతధార్యము కాదను భావము 
కలుగవచ్చునను ఊహతోనే సూశ్రకారులు “నిత్య ముత్తరం వాసో ధార్యం" 
అని హెచ్చరించియున్నారు. దీనినిబట్టి యీ వాసస్సు అప్పుడప్పుడు పెకితీసి 
క్షాళనచేసీకొనవల సీనంత పెద్దది కాదనియు సూత్రమువంటిదే యనియు 
స్పష్టమగుచున్నది, “నజీర్ణ మలన ద్వాసొః స్యాత్‌” అను సూత్రకార విధి 
కనుగుణమైనంత అల్పముగా నీ వాస స్పుండవలయును. సూత్రమునకును 
దీనికిని గల భేద మల్చము. ఆజిన వాసః కల్పముల సంపూర్ణ స్వరూసము 
వేయడు మనకు తెలియుట లేదు. సూత్రకల్చమే నేటికి నిలివి యున్నందున 
దానితత్ర్వమే. నేండు శిష్టులకు విదిత మగుచున్నది. యజ్లోపవీతోపనిషత్తు 
మున్నగు ననేక గ్రంథములలో సూత్రములయొక్కయు అవృత్తులయొక్కయు 
గ్రంథులయొక్కయు వాంతరార్థము బహువిధముల నుల్లేఫింపబడినది. శ్రీ 
శాస్త్రిగారి యీ గ్రంథములోని భావములు జనసానూన్యములో ప్రాకుటకు 
పూర్వము పండితులలో చర్చింపబడనలయునని నా యభిప్రాయము, కావున 
పండితు లెల్లరు నీ గ్రంథమును శ్రద్ధగా పరిశీలింతురుగాక! 


ఇట్లు 
4-1-1052 జటొనల్లభుల పురుషోత్తము. 


శ్రీరన్తు 
ఉపోదాతము 
ఖు 


సర్వజీవకోటియు సుఖసప్రాప్తిని దుఃఖనివృత్తిని గోరుచుందును. ఇందు 
నిత్యసుఖము మానుషజన్మెక (ప్రొస్యమేగాని, ఇతర జీవసాధ్యము గాదు. 
సుఖమో దుఖమో జీనసేహజధర్మమే గాన, దీనికి ప్రాప్తి నివృత్తుపా 
యములు లేవను బుద్ధి పనికి రాదు. లౌకికస్థితియందు సామాన్యముగ 
ప్రతిపూరుషుడును తన సుఖప్రాప్తికి దుఃఖనివృత్తికిని ఏదియో యుపాయ 
మున్నదనియు దాని నాశ్రయించిన నది తన _ కనుకూలించుననియు 
ఆశించి తత్కొార్య కరణమున మగ్నుడగుచునేయుండి దానివలన కలుగు 
ఫల మనిత్యమైనను సంతుష్టిని పొందుచునే యుండును. 

ఇట్టి విషయమున దుఖనివృత్తికీ సుఖప్రొష్తికిని నియతమగు నుపాయ 
మేదియేవి యుండుచో నయ్యది ప్రాణివర్గమున కత్యంతాభ్యిపేతమును 
ఆవశ్యానుష్కేయము నగుటలో సందియ ముండదు గదా? 

అట్టి యుపాయ మేమైయుండును? విచారించి దూడ ఆ యుపొ 
యము ధర్మమని సుభోత్సాదనమునకు బయలుదేరిన ఆయ్యుర్వేదము 
సయితము -- 


ఖ్లోః సుఖార్థా స్పర్వభూతావాం మతా స్పర్వాః ప్రవృత్తయు, 
పుఖంచవ వివా ధర్మా త్తప్మా ద్దర్మపరో భవ 
- (ఆ్టాంగప్పృదయము). 
సర్వజీవరాశి ప్రవర్తనము సుఖము కొజకే ఆనవియు, ధర్మము లేక 


న 

ఖ్లోః ప్రత్యక్షేణానుమిత్యా వా యష్తూపాయో న బుధ్యతే, 

ఏతం విదన్తి వేదేన తస్మాద్వేదస్య వేదతా. 

అను విద్యారణ్యసూక్తివలన తెలియుచున్నది. అనగ ్రత్యక్షానుమాన 
ప్రమాణములచేత తెలియని దొనిని తెలియజేయునదియే వేదము -- అని 
తొత్పర్యము. 

ఇట్టి వేదము ప్రవృత్తి నివృత్తిరూస ద్వివిధ ధర్మబోధకతచే ప్రవృత్తి 
కొండము, నివృత్తికొండము -- అను పేరులతో కాండద్వయాత్మకమై 
యున్నది. 

అందు ప్రవృత్తి కాండము “కారీర్యా వృష్టికొమో యజేత;, చితయా 
యజేత పశుకొమః, ప్రాజాపత్యం ఘృతే చరుం నిర్వ పే చృతకృష్ణలా మాయు 
ష్కామః, ఐన్టొగ్నం చరుం నిర్వపే తృ్రజాకామః” ఇత్యాది వాక్యములచే, 
ఆయుష్యము, సంతానము, ధనము, వర్షము మొదలగు క్రేవలైహిక ఫల 
ప్రదములగు నుత్తమ కర్మలనేగాక జ్యోతిష్టోమాది పారలౌకిక ఫలకములగు 
సంస్కారకర్మలను పైతము విధించుచున్నది. 

ఇందుకు బోధాయనమహర్షి “గర్భాధానం పుంసవనం సీమన్హోన్నయనం 
జాతకర్మ నామకరణ మన్నప్రాశనం చూడాకర్మోపసనయనం చత్వారి వేదవ 
తానీ త్యేతే నియతా బ్రాహ్మా స్సంప్కారాః, పాకయజ్ఞాదయో దైవాః తే 
ప్పన రుభయే బ్రాహ్మణ్య హేతవః” 

గర్భాధానము మొదలు వేదవ్రతములవఆకు బ్రాహ్మ సంస్కారములు, 
పాకయజ్ఞములు, సోమయజ్ఞములు దైవ సంస్కారములు. ఈ బ్రాహ్మ, దైవ 
సంస్కారములు బ్రాహ్మణత్వమునకు హేతువులు -- అని చెప్పుచున్నాడు. 
ఈ యర్థమునే మనువును 
శ్లో! స్వాధ్యాయేన వ్రతై ర్లోమైః రైవిద్యే నేజ్యయా సుతైః 

మహాయక్షెళ్ళ యక్ళ బ్రాహ్మీయం క్రియతే తనుః. 

-- అని విపులీకరించి యున్నాడు. 


క్‌ 


వివృత్తికాండము సర్వసంగపరిత్యాగమును బోధించి అపరిక్షతమగు 
మోక్షరూప్‌ బ్రహ్మానంద సుఖము నిస్పించునట్టిది. ్రవృత్తిధర్మము స్వర్గాద్య- 
భ్యుదయమాత్ర ఫలకమేగాక నిష్కామమైనపుడు చిత్తశుద్ధి జ్ఞానప్రా ప్తిద్వారా 
విశ్శేయసాత్మకమును నిరతిశయాఖండాత్మకమువు నగు అపనర్గప్రదము 
గూడ. నగుచున్నది. ఈవిషయమును *విహితత్వాచ్చాశ్రమ కర్మాపి” 
౩-౪-౩౨ అను బ్రహ్మసూత్రము వ్యక్తముచేయుచున్నద. ముతీయు. 

త మేతం వేదామవచనేన బ్రాహ్మణా వివిదిషన్తి యజ్జేన 

దానేన తపపాఒవాశకేన -- 

అను శ్రుతి ప్రసిద్ధమైనదే గదా! 

ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే 

అను గీతావచనమును తెలియనివారు లేరుగదా! 


ఇట్లు కాండద్వయాత్మకమగు వేదము ఉపేయమగు దుఃఖనివృత్తికిని 
సుఖావాప్తికీని పరమోపాయమైనది. 


ఇట్టి వేదమును ప్రవర్తింపజేసినవారు మహర్షులు. ఆ మహర్షులలో 
ఆపస్తం బాశ్వలాయన _బోధాయనవిఖనో హిరణ్య కేశీయాదులు కల్పసూత్ర 
కారులు, ధర్మసూత్రకారులును వై శ్రౌత స్మార్త నైతిక రూపమగు ప్రవృత్తిధ 
ర్మమును, బ్రహ్మ ప్రతిపాదకమగు నివృత్తిధర్మమును బ్రకాశింపజేసి వైదిక 
మతమునకు మహోపకృతి యొనర్చిరి 

అందు ప్రవృత్తి ధర్మము ప్రస్తుతమగుచున్నది. ఏతదర్ధమైన ఆ 
యా సూత్రకార కృతములగు శ్రౌతస్మార్త నిబంధనము లతిగంభీరములైన 
వగుటవలన చిరస్మరణీయులగు మహావిద్వాంసు లనేకులు వానికి భాష్యము 
లొనర్చి _వేదపురుషుని ేవించిరి. అయినను భిన్న భిన్న శాఖలవారు 
ఏకత్రావాసము గలవా రగుటచేతము పుందోషములవలనను మిమాంపిత 
ములు గాకపోవుటవలన తత్పతిపాదిత వైదిక ధర్మములు సొంకర్యమును 
పొంది సరియగు నపూర్వమును బుట్టింపక రాను రాను విశ్యాసమాత్రముతో 
నెట్లో యాచరించబడుచున్నవే గాని, వారి వారి కల్పసూత్రానుపారము 


నే 


ప్రవర్తించుట అరుదుగ గవ్పట్టుచున్నది. ఇందుకు కొత్యాయన మహర్షి 
కొంచెముగగాని గొప్పగగాని తన గృహ్యశాఖయందు విధింపబడిన ధర్మమే 
తనకు (శ్రేయస్సంపాదక మగునుగాని, పరశాఖోక్తధర్మ మట్టిదిగాదని ఈ 
క్రీంది విధమున బోధించియున్నాడు. 
ఖో! యస్య యాన త్ప్వగృహ్యోక్తం స్వల్పం నా యదివా బహు, 
తప్య తావతి శాస్త్రార్థే కృతే పర్వం కృతం భవేత్‌, 
న జాతు పరశాభోక్తం బుధః కర్మ సమాచరేత్‌, 
ఆచరక్షా పరశాఖోక్తం శాఖారండః ప్రకీర్తితః, 


అని. కొవున కల్చసూత్రానుసారము ప్రవర్తింపని వైగిక కర్మవలన లాభ 
మేమి? ఎవ్వరైన వారి వారి కల్పసూత్రానుసారము నిర్జుష్టమగు మార్గమును 
గుర్తించగలనా రైనవారు తముచే నిర్వర్తితమగు ధర్మముచే వైహికాము స్మికఫల 
సొధనమగు నుత్తమమగు నపూర్వమును సంపొదించుకొనుటయేగాక *య 
ద్య దాచరతి (శ్రేష్ట స్తత్త దేవేతరో జనః అను కృష్ణభగవానుని నుడి ననుస 
రించి తమ కల్పశాఖీయము ముద్ధరించ గలవారని నా తలంపు. నా తలంపున 
కేమి” ఆ యా శాభీయులలోనుండు పండితులు వైదికధర్మోద్రరణమునకు 
బద్ధకంకణులైనవేగాని ఏతత్కి్రియా నిర్వహణము కానేరదు. 

ఎవ్వరు పండితులై యుండియు స్వశాఖా స్రవిష్టములగు అన్యశాఖా 
చారముల దెలిసికొని స్వశాఖాచారముల నసంక్షీర్గముగ నాచరించుకొనుట 
కశక్తులో, ఎవరు అలసులో అట్టి వారు తమ శాఖీయధర్మమున కుపకారులు 
గాక్రపోగా తమ యాచరణమువలన నపకారులు పైత మగుచున్నారని వేరుగ 
జెప్ప వక్కజలేదు. కావున ఆ యా శాఖలయందలి పండితులు తమ 
తమ కుతర్కములతో వైన యన్యశాఖాచంక్రమణములనెడు దురాచారములను 
మాని, ప్రమాణపూరితములగు స్వశాఖీయాచారములను పరిపూర్ణమిమాంస 
లలో నిర్ణయించి ప్రవర్తింపజేయు బాధ్యతగలవారు గావలయును. 

ఇట్టి ముఖ్యవిషయములను నాకు ష్ఫురించునట్టి సొధక బాధక ప్రమా 
ణములతో సదయహృదయులగు పండిత ప్రకాండులముం దిడుటె విద్వద్విధే 


కాట 
యుడనగు నా కర్తవ్యము, తత్తన్నిరయపూర్వక తత్తదనుషావానుష్థాపన 
ములు పండిత ప్రకాండాయత్తములే యగుచున్నవి, 


విమర్శింసబడినదై యాచరించబడిన వైదికధర్మము చైతన్యో పేతము 
గౌగలదు. అట్టి ధర్మా చరణమువలన సిద్ధి ప్రత్యయము గలిగి అనుష్థాత 
తేజోవంతుడగును. లేనిచో నది లోకవిశ్వాసమును గోల్పోవగలదు. కోల్పోయి 
యున్నదనిగూడ జెప్పగలను. 


కాని, ఇట్టి కార్యము కేవల పండితసాధ్యమే గాక, ధనవత్సహాయిముతో 
గూడ నిర్వహింపబడదగినదియై యున్నది, ధనవంతులు ఉద్యోగులు అన్య వేష 
భాషలతో వైదిక మతమును గౌరవ విహీనమైనదానినిగ జేయుచున్నారు. 
కావున ధనవంతులు మతాభిమానము గలిగి పండితుల నాశ్రయించిననాడే 
మతమున కుజ్జ్వలత గలుగును. మతము నకించినపీమ్మట అధోగతి 
కంబ నన్యములేదు. కావున సండితులును ధనవంతులును నీ వైదిక 
ధర్మోద్ధరణమునకు బూనుకొనవలసీనవారై యున్నారు. అట్టు జరిగిన 
యెడల వైదికధర్మము తన యథార్ధరూపముతో తాండవించుననుటకు 
సందియ ముండదు. విమర్శింపబడినచో వైదిక ధర్మము సుఖానుష్టేయము, 
సంతోషావహము నగుచున్నది. 


బ్రాహ్మణత్వ మనునది వైదిక ధర్మానుషానము నాశ్రయించి యున్నది. 
యథావ ద్వెదిక ధర్మానుష్థానము లేవి బ్రాహ్మణుడు నొనుమూత్ర బ్రాహ్మ 
ణుడు. ఇందువలన నాకు పొరాణికాగమాచారములయందుకం టె వైదికా 
చారములయం దెక్కుడు భక్తిగలదు. ఆ కారణమున నేను ధర్మావ్వేషణ 
మొనరించి యొక్కొక్క విషయమును. విమర్శించి ప్రకటించ వలయు 
నము కోరికతో ముందుగా సర్వధర్మమూలభూతమగు యజ్ఞోపవీత ముయొక్క 
ఆమూలాగగ్ర విమర్శకు బూనుకొంటివి. “యజ్లోపవీతినా ౬౭౬ చాన్హోదకేన చ 
కృత్యమ్‌.” (గో. ౧-౧-౨) యజ్లోపవీతియై యాచమించినవానికే వైదికకర్మ 
ప్రవర్తించును. ఇట్టి దీనియందు స్మృతిభేదములను వ్యాఖ్యాతృ దోషములను 
వానా శాఖియాచారములమ (శ్రుతి సిద్ధాన్నమును యజ్ఞోపవీత విషయమున 
పరిగ్రాహ్యములును పరిత్యాజ్యములునగు అనేకొంశములను దెలిసీకొనగలరు. 


జగతీ 


గ్రంథవిస్తర భీతిచే సంగ్రహింపబడిన బొశనస భారద్వాజాది స్మృతులందలి 
విస్తరము నా యా స్మృతులయందు జూడగలరు. 

ఈ గ్రంథమున నుత్తరీయమే యజ్ఞోపవీతమనియు నది సర్వభారతీ- 
యులకు వైదికకర్మ సాధనమేగాక, ఆత్మిపియముగ ్రతివ్యక్తియు. సర్వదా 
ధరించదగిన మంగళకరమగు మహోత్తమ చిహ్నమనియు దాని ధర్మమును 
నిర్వహించునదియే జందెమనియు శ్రుతి స్మృతి పురాణ ప్రమాణములతో 
దెలియజే'సెదను. 


నే నిదివజలో ఇరువదియైదు సంవత్సరములకు పూర్వము. 'స్వధ 
ర్మప్రకాశిని "బ్రాహ్మణ" పత్రికలలోను తరువాత 'కల్పవల్లి' పత్రికలోను 
ఈ నా వాదమును ఖండ ఖండములుగ ప్రకటించియుంటిని. ఇపుడు 
(గ్రంథరూపమున ప్రకటించుచున్నాను. నేను జేయు వాదము శ్రుతి స్కృతి 
మూలమేయైనను విస్మృత భావము గలదగుటనలన (ప్రేక్షకులకు శ్రోతలకు 
క్రొత్తదిగను విభ్రాన్తిజనకముగ గూడ నుండవచ్చును. కాని, శాంతదృష్టితో 
పరిశీలించిన నిందలి వాస్తవము గోచరించును. 


నా శ్రీ గ్రంథరచనకొ కైన బహుగ్రంథాన్వేషణములో శ్రీ బృహదా 
రణ్యక శాంకరభాష్యము నయనపథ మలంకరించినది. అపుడు దానిలోని 
ఈ (గ్రంథ సందర్భమును సిద్ధాన్తముచేయు శ్రుత్యుదాహరణములు ప్రత్యక్ష 
మగుటతోడనే శ్రీభగవత్సాదుల వైదికమత ప్రతిష్థాపకతకు లోకమెంతయు 
అధమర్థమైన(అప్పుపడిన) దే గదా! యని కొంతసేపు శరీరమును మజచి, 
పేమ్మట భగవత్పాదుల కనేక వందనము లాచరించి -- 
ళ్లోః విమత నిరాస విదగ్జా శ్రుతిముఖ వివిధ ప్రమాణ శతసిద్దా 

శుద్ధా శంకరబద్ధా జయతి కృతి ర్ముక్తిదాన పంవద్దా. 


-- అను విద్వత్కంఠీరవులగు నరకంఠీరవ పండితుల కంఠరవము 
నకుంఠముగ ముక్షకంఠముతో సంగీత మొనర్చితిని. 


మజీయొకమనవి! 


యమ 


సంస్కృతము రానివారికి ప్రథమ [ప్రకరణము సుబోధముగ నుండదను 
తలంపుతో సంగ్రహించబడినది. అట్టివారు. సంగ్రహము జదివి ప్రకర 
ణమును జదువుకొనిన సుబోధమగును. ద్వితీయప్రకరణము సంస్కృత 
భాగము వదలిగాని వదలకగాని చదివిన సుబోధముగనే యుండును. 
కావున చదువరుల నట్లు జేయ ప్రార్థించుచున్నాను. 

నాకు శారీరకముగను మానసికముగను అర్థికముగను నుండు కష్ట 
ములు బహుళములైనప్పటికి ఈనాటిక్రైన దీనిని వైదికోత్తముల కరకమలముల 
సమర్పింప ననుగ్రహించిన వేదపురుషున కనేక సాష్టాంగ ప్రణిపాతముల 
నర్పించుచున్నాను. 

ఇకనైన ఆ పరమేశ్వరుని యనుగ్రహమున్న ఆచమనవిధి, నాందీ 
ముఖము, స్తంక్రమణ పుణ్యము, దత్తక శాస్త్రము, ఉపాకర్మ కృత్యమును 
సంపూర్ణ విమర్శతో నీ వ్యక్తివలన వెలువడగలవు, 


ఈ గ్రంథమందలి అనేకోద్గుంథధోదాహరణముల పరిశీలనమున నాకు 
మిక్కిలి ఆదరముతో దోడ్ప్చడిన మోమాంసా విద్యాప్రవీణ బిరుదాంకితులును, 
వేదార్థవిశారదులును నగు బ్ర! శ్రీ సన్నిధానం లక్ర్మీనారాయణమూర్తిగారి 


కెంతయు కృతజ్ఞుడను. 
ఇ లో 


ఈ గ్రంథరచనమున కామోదించి ప్రకటింప నుత్సాహపఠచిన పండిత 
మండలికీ కృతజ్ఞతాపూర్వకాభివందనముల నర్పించుచున్నాడను. 

విజయవాడ వాస్తవ్యులు శ్ర్రీఆలపాటి రామమూర్తి శ్రేస్టిగారు శ్రీ ఖర 
నామ సం|రవైశాఖ శు!౬ (ది. 2-5-51) శనివారము తన కుమారుడు 
చిరంజీవి మోహనరావుగుప్త యుసనయన సమయమున నీ గ్రంథ ప్రాశ 
స్త్యమును దెలిసికొని అత్యంత భక్త్యుత్సాహములతో దీనిని ముద్రింపించ 
సంకల్పించి సబహుమానముగ నన్ను బూజించి ధర్మప్రచారదృష్టితో దీనిని 
ముద్రింపించి లోకమున కందజేసీనందుకు ఆయు రారో గ్యెశ్వర్యాభివృద్ధితో 
ఆయనగారి కుటుంబమును వృద్ధిపొందించ పరమేశ్వరుని వేవిధముల 
బ్రార్ధించుచున్నాను. 


2౮6 


క్లో! దోషా స్పన్తు గుణా స్పన్తు వివిచ్యాత్ర బుధా ముదా, 
ప్రదర్శయన్తు తాక సర్వా న్దర్మోద్దారాయ దీక్తితాః. 


రామరాజనగరము, ఇట్లు, విద్వజ్ఞన విధేయుడు, 
విజయవాడ, అవ్వారి శ్రీరామమూర్తి శాస్త్రి, 
1-8-52 గ్రంథకర్త. 


యళ్లోసవీత తత్త్వదర్శనము 


విషయము 
శ్రస్తావ 
అభిప్రాయములు 
ఉపోద్ధాతము 
రైవప్రార్థుము 
గ్రవ్భారమృ ప్రయోజనము 


విషయసూచిక 
పుట విషయము 
స ను 
పె 19, పురుషార్థ సూత్రము 
న కర్మాంగము గాదు 
] 20. గమనించదగిన విషయము 
2 21. గృహ్యకారోక్త ప్రకాశనము 


ప్రథమ ప్రకరణము 22 
యజోోపవీత శబ్తార్లము 3 
జా యా 23 
ఉపవీతసర్యాయములు 7 ॥ 
యజ్లోపవీత లక్షణమృు వట 
జు లు 25 
ప్రయోజనము రి ్గై 
తెలుగు తాలృర్యము 120 
యజ్లోపవీత ధారణము ల 
దేవచిహ్న ధారణము 12 
అజీనోత్త రీయమురే 28. 
యజోప్రవీతములు 13 
గ 20, 
పక్టాన్తరమున సూత్ర న 
ముపవీతము 14 4 
స్మృత్యమవాదము 14 
సందేహ వివరణము 16 3 
మను బోధాయవోపవీతములు 17 
బోధాయన ధర్మవ్యాఖ్యాన త్ర 
విమర్శనము 20 
ఉత్సర్గ ్టోర్థము ఇ 43 
లా 34 
నుదర్శన మత విమర్శనము 24 ( 
హరదత్త మత విమర్శనము 20 
3%, 


4 విఖన స్సూత్రము ల 


మీమాంస్యము 

పారస్కర సూత్ర 'ప్రతికృతి 
సూత్ర 'ప్రాధాన్యవాదము 
ఏతన్నిరాకరణము 
భగవత్పాద 'ప్రామాణ్యము 
ఉత్తరీయోపవీత ప్రాధాన్య 
విరూపణము 

ఉత్తరీయ ప్రాధాన్యోదా 
హరణము 


గౌణోపవీత మపరిత్యాజ్యము 


సంస్కారదీపకొది 
విమర్శనము 
ఫైసినర కకక 
శ్రేకమూత్రము 


అజిన శబ్దార్గము, ధారణవిధి, 


లక్షణములు 

అజీన వికల్చము 

ఉత్తరీయ శబ్లార్ణము - 
యా 


విధి లక్రణము = భేదములు 


ఉత్తరీయ వికల్చము 


36. ద్విలీయోత్తరీయ ఏివాదము- 


37, 
88 


39, 
40, 


త్తే, 


శీల 
త 
తీత 
త్‌, 
తగి 


త్త 


తీరి 


విషయము 


తన్నిరాకరణము 
అజీన మన్త్ర తాత్పర్యములు 
ఉత్తరీయ మన్త్ర) 
తాత్పర్యములు 
ఉత్తరీయ ధర్మ విశేషములు 
దర్శ పూర్ణమాసలం 
దుత్తరీయ ముసవీతము 
సంస్కారదీస ప్రతికృతి 
ద్వితీయ ప్రకరణము 
యజ్జసూత్రము 
యజ్ధసూత్రధారణ ఫలము 
యజ్లోపవీత మన్త్రములు 
యజ్ఞోపవీత మన్గాిర్థము 
(సంస్కృతము) 
యజ్ఞోపవీత మనారిగ్ధము 
(తెలగు) 
యజ్ఞోపవీత మన్త్ర) 
విశేషములు 
యజ్ఞోపవీత మన్తార్థము 


(ఆధ్యాత్మికము) 


ర్‌డీ 
ర్‌ర్‌ 


57 


ర్‌7 


50 


5్‌్రి 


6] 


(02 


త్తర్ప 


50, 


ర్‌, 


ర! 
53, 
ర్‌ఢ్తీ, 
8్‌ర్‌, 
50, 
57, 
58. 


50, 


60, 


(0 


(02, 


63. 


విషయము 
యజ్లోపవీత విర్మాణ 
ధొారణములు 
ధర్మ ప్రవృత్తి మతము 
ధార్యోపవీత సంఖ్యానము 
యజ్ఞోపీత ధారణ 
సంకల్పము 
జీర్లోపవీత విసర్జన 
మంత్రములు 
యజ్ఞోపవీతలోప 
ప్రాయశ్చిత్తము 
శూద్ర యజ్ఞోపవీతము 
యజోపలీత (ద్రవ్యములు 
జ్‌ 
యజ్ఞసూత్ర ధర్మ విశేషములు 
స్తీ యజ్ఞోపవీతము 
ఉపవీత ప్రాచీనావీత నివీత 
కర్తవ్యములు 
మగశీర్ష 
యజ్ఞోపవీత తత్త్వము 
షా 
యజ్లోపవీత తత్త దర్శన 
క్‌ 
సంగ్రహము 
గ్రంథోపసంహారము 


ంట్తి ౩కే 


ంక్త 


డ్‌ 


శ్రీరన్తు 
శ్రీ మేధాద్దోణామూర్తయే నమః 
యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

'దెన ప్రార్థనము 

బా నే 
విఘ్నేశం విఘ్ననాశాయ వాణీం వాచాం వివృద్ధయే, 
సదాశివం జ్ఞునసిదై సందధేఒహం సదా హృది. ౧ 
శ్రుతి ధర్మ నిగూఢార్థ ప్రకాశక సుధీమణీకా, 
ఆపస్తమృముఖాక్‌ కల్పకారా న్నామి నిరన్తరమ్‌. అ 
యశస్వినౌ గురూ వన్దే రామకృష్ణ భగీరథౌ, 
యాభ్యా మధ్యాపిత శ్చాహం పాహితీం వ్యాకృతిం శివామ్‌.3 
సన్తత వివిధ క్రతుసన్హానార్చిత దేవ భూమిదేవం తమ్‌, 
అవ్వార్యన్వయకర మానౌమి శ్రీ పోచనాఖ్యయజ్యనమ్‌. ౪ 
శ్రీకృష్ణవేణీవ పవిత్రమూర్తిం 
తన్నామధన్యాం జననీం ప్రణమ్య, 
త్రీ వేంకటప్పార్యగురుం బుధాగ్ర్యం 
శ్రీమద్భరద్వాజ కులం స్మరామి. గ 
చత్వారః ప్రబభూవు రార్యవివతాః పుత్రా స్తయో శ్మ్రీమతో 
స్త్రేషా మగ్రభవః ప్రపన్నగిరిశ శ్రీరామమూర్తి స్సుధీః 
శ్రీమర్వెదికభూసురాజ్డ్రిషు పదా భక్తః కరో మ్యూదరా 
ధీరాః! పశ్యత తత్త్వదర్శవ మిదం యజ్ఞోపవీతస్య మే ౬ 


2 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


త్రీ 


? గ్రంథారంభ ప్రయోజనము 


పరమ పవిత్రమగు వైదిక ధర్మానుష్టానమున కత్యంతా వశ్యకము 
లైన సాధనములలో యజ్ఞోసవీత ముత్తమాంగతను పొందియు విశేషించి 
పురుషార్థసంపాదకమై సర్వధర్మమూలమై ద్విజ మహాలక్షణమై యున్నం 
దున *య దేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి" అను 
శ్రుత్యాదేశమున_ శ్రుతి స్మృత్యన్వేషణ మొనరించి దాని తత్త్వమును 
దర్శించి దానిని ధరించి అట్టి ధారణవలన గలుగు సుకృత రూపాఒపూ 
ర్వమును బొందుట వైదికముతావలంబుల కావశ్యక ధర్మములలో నొకటి 
యగుచున్నదను తలంపుతో ధర్మజిజ్ఞాసా ప్రాధాన్యమున చిరకాల పరిశమచే 
బహుతర శ్రుతి స్మృతి సదాచారముల నన్వేషించి యజ్ఞోపవీత తత్త్వమును 
దర్శించి యజ్ఞోసవీత తత్త్వదర్శన మను పేరుతో నీ సంక్షిప్త గ్రంథరచన 
ముషక్రమించుచున్నాడను. 


శ్రీః 
తా త, 


యజోపవీత శబారము 
ఖా దిన 
ఉపవీయతే వామస్కంధోఒనేనేతి ఉపవీతన్‌. వ్యేఖ్‌ సంవరణే, 
బాహులకాత్‌ సాధనే క్తః 


ా (అమరకోశ లింగాభట్రీయ వ్యాఖ్యానము). 
దీనిచే నెడమభుజము కప్పబడుచున్నదిగాన నుపవీతము. 


ఫ్‌ 


2 ఉపవీయతే స్మ (ద్విజేన) ఉపవీతమ్‌. వ్యాదేశే అజధాతోః కర్మణి, 
వీ ధాతోః కర్మణి కర్తరి వాక్తః. 
ద్విజునిచే పొందబడుచున్నదిగాన ఉపవీతము. 


త్ర ఉపాజతి స్మ వా ఉపవేతిస్మ వా 
ద్విజుని పొందుచున్నది గొన ఉపవీతము. 


4 యజ్ఞస్య యజ్ఞార్ధం వా ధృతం సూత్రమ్‌ యజ్ఞసూశ్రమ్‌. 
లీ ణా. జు 
-- (అమరకోశ నుధావ్యాఖ్యానము,. 
యజ్ఞసంబంధమగు సూత్రము లేక యజ్ఞముకొజికైన సూత్రము 
యజ్ఞసూ(త్రము. 


ర్‌ యజ్ఞార్థ ముపవీతం యజ్ఞోపవీతమ్‌. 
-ా (ఆమ శ్రాతమ్యూతభావ్యము. గోభిల ఖావ్యమ్యు), 
యజ్ఞముకొజ కైన యుపవీతము యజ్ఞోపవీతము. 


6 యజ్జే ధృతం సూత్రం ఉపవీతం వా యజ్ఞసూత్రం యజ్లోపవీతమ్‌. 

- (శబ్రకల్ప్టదుమము). 

యుజ్జమందు ధరింపబడిన సూత్రముగాని ఉపవీతముగావి యజ్ఞ 
సూత్రము లేక యజ్లోపవీతము. 


త్త యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
7 యజ్ఞేన సంస్కృత ముపవీతం యజ్ఞోపవీతమ్‌. ఉపనయన 
సంస్కారేణ పవిత్రీకృతే త్రివృతి వామస్కంధా ద్దక్తిణ కుక్షితః 
లమృమానతయా ధృతే సూత్రభేదే. 
-- (తారానాథతర్కవాచస్పుతి కత వాచస్పుత్వభిధానమ్యు.. 


ఉపనయన సంస్కారముచే పగిత్రము జేయబడి మూడు పేటలు 
గలిగి పైకి 'పేనబడి ఎడమభుజమునుండి దక్షిణ కుక్షి వైపునకు 
(వేలాడునట్లుగా ధరింపబడిన సూత్రవిశేషము. 


8 యక్డే నోపవీతః యజ్ల్ఞోపవీతః. “యజ - దేవపూజా సంగతి కరణ 
దానేషు” యజ - యాచేతి నఖజ్‌_ ప్రత్యయః యజనం యజ్ఞః 
ఉపోపసర్గః వీ గతి వ్యాప్తి ప్రజన కాన్త్యశన ఖాదనేషు క్తప్రత్యయః. 
- (పండితరాజ వేణీమూధవశాస్త్రి కృత శిఖా యజ్ఞోపవీత మిమాంనం). 
యజ్ఞముచే వ్యాపింపబడినది గాన యజ్ఞోపవీతము. 


9 యజ్ఞోపవీతంనామ వేదవిహిత కర్మాధికార సూచకాజ్క మస్తి. 
--(యమునాళంకర దేవళంకరశాన్త్రి నంన్కృత సొప్తాహికము) 
(27-8-2940 _. 
యజ్ఞోపవీత మనునది వేదవిహిత కర్మాధికారమును సూచించు 
గుజుతు. 


10 శ్లో! యజ్ఞార్థం ధార్యతే సూత్రం యజ్ఞం బ్రహ్మణ్య మిష్యతే. 
యజ్ఞముకొఅకు ధరింపబడు సూత్రము. యజ్ఞమన నీశ్వరప్రీతిక 
ఖా జా 
రమగు కర్మ. 


11 శ్చో! యజ్ఞాఖ్యః పరమాత్మాయ ఉచ్యతే చైవ హోతృభిః, 
ఉపవీతం తతో స్యేదం తస్మాద్యజ్ఞోపనీతకమ్‌. 
- (చంస్కారరత్షమాలయందు న్మృతిసారమ్యు. 
బుత్విక్కులు పరమేశ్వరుని యజ్ఞరూపునిగ జెప్పుచున్నారు. తత్సం 
బంధమైన ఉపవీతముగాన యజ్ఞోపవీతము. 


యజ్లోపవీత తత్ర్వదర్శనము క్‌ 
12 ఖ్లోః జ్ఞావాత్మకేన హరిణా బ్రహ్మాత్మని శివేఒవ్యయే, 
తత్సూత్ర ముపవీతల్వాల్‌ ట్రహ్మసూతశ్రమితి స్మ ఎలీమ్‌. 
జ్ఞానాత్మకుడైన హరిచే బ్రహ్మస్వరూపుడగు శివునకు విన్యాపవిశే 
షముగ జుట్టబడినది గొన బ్రహ్మసూత్రము. 
13 ళ్లో॥ యజ్ఞేన చోపవీతత్వా ద్యజ్ఞసూత్రం విదు ర్చుధాః, 
యజ్ఞ (విష్ణు)మూర్తిచే నప్లే ధరింపబడినదిగాన యజ్ఞసూత్రము. 
గెడ ఖ్డో। తదాజ్జ్ఞయా వృతత్వాచ్చ బ్రహ్మణా బ్రహ్మసూత్రకమ్‌. 
“ా (దంస్కార రతమాలయందు న ఎతిప్రకొళమ్సు). 
విష్ణుదేవునియాజ్ఞచే దేవునిచే విన్యాసవిశేషముగ ధరింపబడినదిగాన 
15 శ్లో! పద్మాసన స్టేన పీతామ హేన వినిర్మితం పంకజనాలసూత్రాల్‌, 
న! ళా 
లా (నంస్కారరలమాలయందు న్మ్మ ఎతిసారమ్ము. 
పద్మాసనష్టుడైన బ్రహ్మ తామరతూటి దారమున యజ్ఞసూత్రమును 
నిర్మించెను గాన బ్రహ్మసూత్రము. 

16 వేఖ్‌ = తన్హుపన్తానే 

(వేయుట) అను ధాతువునుండి పుట్టినదని లోకమాన్య బాలగంగాధర 
తిలక్‌ (మృగశీర్ష). 

ఈ పదునాజు వ్యుతృత్తులందును లోకమాన్యుడు తన యొక్క 
మహామేధచేతను ధీరత్వముగేతను యజ్ఞోపవీతము వస్త్రమే యను పరమ 
సిద్ధాన్సము. గలవాడగుట సమంజసమే యైనను, ఉపవీతశబ్దము. వేజ్‌ 
ధాతువునుండి నిష్పన్నమైనదనుటమాత్ర మసమంజస మనక తప్పదు. 
ఎందువల్లనన ఆ ధాతువు సంప్రసారణప్రాప్తి గలదగుటచే దానినుండి 
“ఉపవీతం' అని గొక, 'ఉపోతం' అను అనిష్టరూప మేర్చడగలదనువిషయము 
విజ్ఞవిదితము. 

ఈయన వ్యాఖ్యానమును మజీయొకచోట (ఫు.94) జూడుడు. అము 
రకోశ వ్యాఖ్యాత యగు లిజ్లాభట్టుచే 'వ్యేఖ్‌' ధాతువు నుండి చేయబడిన 


6 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


నిర్వచనము యుక్తిసహమేగాక వక్ష్యమాణ శ్రుత్యుపపాదితముగూడ గాన 
నత్యన్త సమంజసము. 
మజీయు నుపవీతశబ్దమున కీ క్రింది విధమునగూడ వ్యుత్చత్తులను 
జెప్పవచ్చును. 
1 ఉపవీయతే (పురుషేణ) ఉపవీతమ్‌. వ్యేఖ్‌ సంవరణే కర్మణి కః. 
పురుషునిచే విన్యాసవిశేషముగా ధరింపబడునది. 


2 ఉపవీయతే ఉపవీతమ్‌, సాధ్యసాధనయో రభేదోపచారాత్‌ 
ఉపవీతసాధనద్రవ్యే ఉపవీతశబ్ద ప్రవృత్తి; వ్యేఖ్‌ భావే క్తః, 
కప్పునది ఉపవీతము. 
౩ ఉపవీతం అస్యాస్తీ త్యుపవీతమ్‌. అర్శ ఆద్యచ్‌, 
ఉపవీతక్రియ గలది గాన ఉపవీతము. 
విశేష మేమన? నుపవీతమునకు కాదాచిత్కములగు నివీత ప్రావీ 
నావీతములు సంభవించుచున్నప్పటికిని యోగరూఢిచేతను ఉపవీతముతో 
జేయదగిన దేవకార్య బాహుళ్యముచేతను మల్లగ్రామము, పండిత గ్రామము 
(ఎక్కువమంది మల్లులు గల్గి ఇతరులున్ను గల గ్రామము మళల్లగ్రామము, 
ఎక్కువమంది పండితులు గల్లి ఇతరులున్ను గల గ్రామము పండిత గ్రామము) 
అనునట్లు ఉపవీతమను వ్యవహారమున భంగము లేదు. 


మజీయు బోధాయన పరిభాషయందు ౧౧ సూత్రములు యజ్ఞోపవీత 
శబ్దార్థమును నిర్వచించుచున్నవి. అందు మొదటి మూడింటికి మాత్రము 
య 
అర్థమును వివరించుచున్నాను. 
1 కథ ముపవీతం ఖలు యజ్ఞోపవీతమితి విజానీయాత్‌ (౨-౨-౧౩) 


తా॥ యజ్ఞోపవీత శబ్దము యౌగికముగా ఉసవీతమందెట్లు వర్తించును? 

2 “త దేతద్దక్షిణస్య హస్త స్యాథస్తా దృవతి. యోఒయం దక్షిణో హస్త 

స్ప యజ్ఞ ఇతి. యజ ఇత్యయం శబ్దో దేవ పూజా సంగతి కరణ 
దానేషు. యస్మా దేతాని కుర్వతే తస్మా ద్యజ్ఞః” (౨-౨-౧౪). 

తా! దేనపూజా సంగతి కరణ దానార్థకమగు యజధాతువువలన 

యజ్జ్ఞశబ్ద మేర్చడుచున్నది. దక్షిణహస్తము(కుటీవేయి) దేవపూజాదుల కుప 


యజోపవీత తత్త దర్శనము 7 
లీ త్త 


యుక్తమగునుగాన యజ్ఞ మనబడును. ఆ కుడిచేతిక్రిందుగ (వేలాడునది 
గాన యజ్ఞోపవీతమని చెప్పబడుచున్నది. 
౩ *వా గ్యజ్జ స్పస్యాగ్ని రధిదైెవతం. సచాత్ర యత స్పస్మా ద్యజ్ఞోపవీతమ్‌. 

(౨-౨-౧౫) 

తా॥ వాచ్య వాచకముల కభేదోపచారముచే వాక్కు యజ్ఞ మనబ 
డును. 'తేజోమయీవాక్‌ ఇత్యాది 'ప్రమాణములవలన ఆ వాక్కుకు అగ్ని 
అధిదైవత మగును. అట్టి అగ్ని బ్రాహ్మణుని దక్షిణహస్తమం దుండును,. 
కొన ఆ దక్షిణ హస్తమే యజ్ఞ మనబడును. దాని క్రింద నుండునది గాన 
యజ్ఞోపవీతము. 

4 “యశ్చాయ మబ్బుష్ట స్స విష్ణు స్ప యజ్ఞ స్యాధిదైవతం, 

తస్మా చ్చ భవతీతి తీర్ధత్వా చ్చ ౨-౨-౧౬ 
శ్లో! అబ్లుష్ట స్తత్సదం ప్రోక్తం తర్జనీ త్వం పదం తథా, 

తయోరసి పదం సంగః సొ చిన్ముద్రా ప్రకీర్తితా.” 

ఇత్యాది ప్రమాణములచే అంగుష్టము మహావాక్యగత తత్పద స్థానీయ 
మగుటచే విశ్వవ్యాపక చైతన్యాత్మక విష్ణుస్వ్తరూపమగును. “యజ్లో వై విష్ణుళొ 
ఇత్యాది ప్రమాణములవలన ఆ విష్ణా సత్మకాంగుష్పమునకు యజ్ఞాధిదైవత్వ 
ముండుటవలన నంగుష్టము యజ్జ్ఞశబ్దవాచ్య మగును. 

ఇం 

అట్టి యంగుష్టముతో గూడిన దక్రిణబాహువుక్రింద నుండునది గాన 
యజోపవీతము.  మజీయు అంగుష్ట మూలము బ్రహ్మతీర్థమగుటవలన 

ఖా 6 
యజ్ఞమగుచున్నది. అంగుష్ణ మూల సంబంధముగల దక్రీణబాహువు్రింద 
నుండునది గాన యజ్లోపవీతము. 


ఉపవీత పర్యాయపదములు 
1ళ్లోః పవిత్రం బ్రహ్మసూత్రం వ యజ్ఞోపవీత మిత్యపి. 
ఆ (శబ్దకల్పదుమమున కల్కి పురాణము). 
2ళ్లోః పవిత్రం బ్రహ్మసూత్రం ద్విజాయనీ ॥ 
(ప కల్పదుమము, తికాండో శేషము. 


క యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
3ళ్లో! ఉపవీతం బ్రహ్మసూత్రం సూత్రం యజ్ఞోపవీతకమ్‌, 
యజ్జ్ఞసూత్రం దేవలక్ష్మ ఇత్యాఖ్యా ష్షట్క్రమేణ తు. 
“ా (భరద్వాజ న్మృత్సి. 
4శ్లో! ఉపవీతం యజ్ఞ సూత్రం ప్రోద్ధ లే దక్షిణే కరే, 
ప్రాచీనావీత మన్యస్మి న్నివీతం కంఠలమ్బితమ్‌. -- (అమరకోశమ్మి). 
ఉపవీయతే వామస్కంధః అనే నేత్యుపవీతమ్‌. 
ఎడమభుజము దీనిచే కప్పబడుచున్నది. 
ఆవీయతే ఆవీతమ్‌, ప్రాచీనం చ తత్‌ ఆవీతం చ ప్రాచీనావీతమ్‌. 
ప్రాచీనమైన దక్షిణబాహువు కప్పబడుచున్నది. 
“నియతం వీయతే నివీతమ్‌. 
నియతముగా గప్పబడుచున్నది. 
-ా (అమరకోశ లిజ్లాభట్టీయ వ్యాఖ్యానమ్సు]. 


యజోపవీతలక్షణము, ప్రయోజనము 
కా య్‌ 


ఇకనీ యజ్ఞోపవీతమును శుతులెట్లు విధించుచున్నవో విచారింతము. 
(సంస్క ఎతము,) 


అవ! తత్రాద్యేఒనువా కేధ్యయనాంగత్వేన యజ్ఞోపవీతం విధాతుం 
తత్ప్రశంసార్థ మాదా _వ్లుపాఖ్యాన మాహ. 

శ్రు సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ళౌ ప్రతతా వాస్తాం 
వయగ్గ్‌ స్వర్గం లోక మేష్యామో వయ మేష్యామ ఇతి తే సురా స్పన్నహ్య 
సహసై వాచరక బ్రహ్మచర్యేణ తపసైవ దేవా సే సురా అముహ్యగ్గ్‌ స్తేన 
ప్రాజానగ్గ్‌ స్తే పరాభవ స్తేన స్వర్గం లోక మాయకొ ప్రసృతేన వై యజ్లేన 
దేవా స్ప్వర్గం లోక మాయన్న ప్రసృతే నాసురాక పరాభావయకా. 


విద్యారణ్యభాష్యము వయమేవాధిపత్యనిమిత్తం స్వర్గం గమిష్యామ 
ఇత్యేవం దేవా యదా యజ్హే ప్రవృత్తా, స్తదానీమేవ అసురా అపి తథై 


యజోపవీత తత్త్వదర్శనము 9 
వాభ్యిప్రేత్య యళ్జేప్రవృత్తాః తా వుభౌ యజ్ఞా ప్రతతొౌ విస్తీర్ణా వాస్తామ్‌. 
తదానీం తథావిధా అసురా స్పంనహ్య కృతనన్నాహాః సహైవ భుజబలా 
న్న శాస్త్రేలైవాఒచరకా. యజ్ఞ మారబ్ధవన్తః తే మౌర్భ్యాత్‌ బ్రహ్మచర్యాది 
నియమం చానాదృతవన్తః దేవాస్తు బ్రహ్మచర్యేణ సమస్తతపసా యుక్తా 
స్సన్హో యథాశాస్త్ర మనుష్టితవన్తః, తే మూర్ధా అసురా అముహ్య 
న్మార్ధ్యపారవశ్యేన మోహం ప్రాప్తాః. మూఢా స్ఫన్తః కర్తవ్యాఒకర్తవ్యం 
కిమపి న ప్రాజానకా. తతో యథాశాస్త్రానుష్టానాభావాత్‌ స్వర్గం న ప్రాప్తాః. 
దేవాస్తు ప్రసృతేవైవ యజ్జేన స్వర్గం ప్రాప్తాః అప్రసృతేన యజ్జేన యుక్తా 
నసురా నృరాభావయకా. 

అథ ప్రసృతాఒప్రసృతయో స్వరూపం విభజతే. 

శ్రు! ప్రసృతో హ వై యజ్ఞోపవీతినో యజ్లో౭_ప్రసృతో ౬నుపవీతినో 
యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీ త్యధీతే యజత ఏవ తత్‌. 

విద్యా. భా! యజ్ఞోపవీతయుక్తస్య యో యజ్ఞః సపోఒయం గుణా 
ధిక్యా త్ప్రసృతః ప్రకర్షేణ వృత్త _ఇత్యుచ్యతే. అనుపవీతినో యజ్ఞోపవీత 
రహితస్య యజ్ఞో గుణవిహీనత్వా దప్రసృత ఇత్యుచ్యతే. కించ బ్రాహ్మణో 
యజ్లోపవీతయుక్త స్సన్‌ యత్కిమపి అధీతే తత్సర్వం యాగానుష్ట్థానసమం 
భవతి. 


గ్‌ 


అవ। త దేవం యజ్ఞోపవీతం ప్రశస్య అధ్యయనోపయోగం వద£ 
ఖా 
యజ్ఞానా మజ్లత్వేన విధత్తే. 


శ్రు! తస్మా ద్యజ్ఞోపవీ త్యేవాధీయీత. యాజయే ద్యజేత వా యజ్ఞస్య 
ప్రషృత్తె, 

'విద్యాభాః ప్రసృతిః ప్రకృష్ణ గుణయుక్తత్వమ్‌, 

అవ! యజ్లోపవీత సాధనం ద్రవ్యం విధత్తే. 

శుక అజినం వాసో వా దక్షిణత ఉపవీయ. 


విద్యా.భా।్‌ కృష్ణాజినవస్త్రయో రన్యతరద్రవ్యం దక్తిణ భాగే లంబ 
మానం కృత్వా౭.ధీయేత ఇత్యర్థః. ఏవం అధ్యయనాదా వనేవైవ వాక్యేన 


10 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
విహితస్యాపి యజ్లోపవీతస్య దర్శపూర్ణమాస ప్రకరణే నివీతం మనుష్యాణా 
మిత్యత్ర పునర్విధానం త దతిక్రమే తత్రత్య విశేషప్రాయక్చిత్తార్ధమ్‌. 

అవ! యజ్ఞోసవీతప్రసట్లే త్రయాణామపి లక్షణం దర్శయతి. 


థు! దక్షిణం బాహు ముద్దరతేఒవధత్తే సవ్యమితి యజ్జోపవీత మేతదేవ 
విపరీతం ప్రాచీనావీతగ్‌ం సంవీతం మూనుషమ్‌. 

విద్యా.భా[ దక్షిణం బాహు మూర్ధ్వ్యం ధృత్వా సవ్యే బాహౌ లమ్బ 
మానే సతి య ద్వేష్టనం తద్యజ్ఞోపవీతమ్‌, ఏతదేవ విపరీతం సవ్యబాహో 
రూర్జ్యధారణం దక్షిణబాహో ర్లంబమానం చే దృవతి. తదా వేష్టనం 
ప్రాచీనావీత మిత్యుచ్యతే.  బాహ్యో రుభయో రపష్యధో లంబమానయో 
రంసద్వయే యద్వేష్టనం తత్‌ సంవీతం. తదేత న్మానుషం మనుష్యాణాం 
బుషీణామ్‌ యజ్ఞోపవీతం. దేవానాం యథా ప్రాచీనావీతం పితాణాం 
తద్వత్‌. 

శు! ౨ అ. తత్రాదౌ తావ ద్యాగకర్త్థణా ముపవీతం 
విధాతుం ప్రస్తౌతి. 


శ్రు! నివీతం మనుష్యాణాం, ప్రాచీనావీతం పిత్యాణా, ముపవీతం 
దేవానామ్‌. ఆ (క్రయ. నం. ౨-౫-౧౧). 

విద్యా.భా! యత్రోభావపి బాహూ న్యగ్ఫూతౌ సన్నౌ బ్రహ్మసూత్రేణ 
వస్త్రేణ వా వీయేతే సంవృతా వాచ్చాదితౌ క్రియేతే తన్నివీతం. తచ్చ 
మనుష్యాణాం కార్యేషు ప్రశస్తం. తస్మా దృషితర్చణం నివీతయుక్తెః పురుషై 
రనుష్టీయతే.. ప్రాచీనో దక్షిణో బాహు రాధీయతే ఒథస్తా త్క్రియతే 
యత్ర తత్సొచీనావీతం. తచ్చ _ సిత్యాణాం కర్మణి ప్రశస్తమ్‌. అత 
ఏవ శిష్టాః ప్రాచీనావీతయుక్తాః సిండదానం కుర్వన్సి. ఉసవీతస్య లక్షణం 
స్వాధ్యాయబ్రాహ్మణే సమామ్నాతమ్‌. “దక్తిణం బాహు ముద్దరతే ౬వధత్తే 
సవ్యమితి యజ్ఞోపవీతమ్‌". తచ్చ దేవానాం కర్మణి ప్రశస్తం. అత ఏవ 
శిష్టా స్ప్వాధ్యాయాదికం తథైవాచరన్తి. 

అవ! ఇదానీం విధత్తే, 


యజోపీత తత్త్వదర్శనము 11 
'శ్రుక్‌ ఉపవ్యయతే దేవలక్ష్మమేన తత్కురుతే. 
విద్యా.భా। తత్తేనోపవీతేన దేవలక్ష్మ మేన దేవచిహ్నమేన కృతం భవతి. 
భట్టభాప్కరః :- దేవానామేవ తేన లక్షణం కృతం భవతి. 


తెలుంగు తాత్పర్యము 
మొదటి శ్రుతికి తాత్పర్యము 

దేవతలు స్వర్గాధిత్యముకొజకు యజ్ఞము జేయ సంకల్పింస రొక్షసు 
లును నందుకొజకే యజ్ఞముజేయ సంకల్పించిరి. ఆ దేవతలు, రాక్షసు 
లొనరించు యజ్ఞములు మిక్కిలి గొప్పవి. పిమ్మట రాక్షసులు కృతసన్నా 
హులై శాస్త్రవియనమును పొటింపక బ్రహ్మచర్యమును లెక్కచేయక కేవల 
మౌర్ధ్యముతో, భుజబల ప్రాధాన్యముతో యజ్ఞమును చేసిరి. దేవతలా 
న్ననో బ్రహ్మచర్యముతోగూడిన తపస్సుతో శాస్త్ర నియమము నతిక్రమింపక 
యజ్ఞముమ చేసిరి. 

రాక్షసు లిట్లు అజ్ఞానముతో కర్తవ్యాఒకర్తవ్యముల దెలిసికొవకపోవుట 
వలన స్వర్గమును పొందలేకపోయిరి. దేవతలు శాస్త్రవిధిగ ననుష్టించిన 
యజ్ఞముచే స్వర్గాధిపత్యమును పొంచి, శాస్త్ర్రవిధి ననుసరించి యజ్ఞము 
చేయని రాక్షసులను పరాభవించిరి. అటుపిమ్మట శాస్త్రవిధ్‌ ననుసరించి 
యజ్ఞము చేయు టుట్లో శ్రుతియే నిరూపించుచున్నది. 

యజ్లోపవీతయుక్తుడైనవాని యజ్ఞము బాగుగ జరిగిన(శాష్త్రవిధి నను 
సరించిన)దని చెప్పబడుచున్నది. 

ఉపవీతరహితుని యజ్ఞము గుణవిహీనమైనది గాన బాగుగ జరుగలేదని 
చెప్పబడుచున్నది. 

ఇంతియగాక బ్రాహ్మణుడు యజ్ఞోపవీతయుక్తుడై యే కొంచెము 
వేదము. చదివినను నది యంతయు యాగానుష్టాన సమమగుచు 
న్నది. అందువలన యజ్ఞోపవీతయుక్తుడైయే చదువవలయును, యజ్ఞము 
ఎదిక గుటముగలదగుటకు యజ్ఞోపవీత యుక్తుడై యజింపజేయవలయును; 


12 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


యజించవలయును. _ కృృష్ణాజిన వప్త్రములలో నేదేని యొకదానిని ఉప 


వీతముగ జేసికొని, చదువుట మొదలగు సత్కర్మల నాచరింపవలెను. 

కుడిచేయిపైగా నుండునట్లు నెడమభుజము నుండి (వ్రేలాడుచుండునట్లు 

చుట్టుకొనియున్న జన్నిదము సవ్యమగు యజ్ఞోపవీత మనబడును. దీనికి 
[ లే 

విపరీతముగ నెడమచేయి. పైగా నుండగ, కుడిభుజమునుండి (వేలాడెడు 

జందెము ప్రాచీనావీత మనబడును. రెండు చేతులు క్రిందికి (వేలాడుచుండ 

భుజశిరస్సులందు (వ్రేలాడు జందెము నివీతఠమై మానుషమనబడును. 


అనగొ దేవతల కుపవీతము, పితృదేవతలకు ప్రాచీనావీతము, ఎట్లు 
'ప్రశస్తమైనవో; అప్లే ఈ నివీతమును బుషులకు బ్రశస్త మైనదని తాత్పర్యము. 
రెండవ శ్రుతికి తాత్పర్యము 
ఎప్పుడు రెండు చేతులు క్రిందికి వ్రేలాడుచు బ్రహ్మసూత్రముచేగాని, 
వస్త్రముచేగాని కప్పబడిన వగుచున్నవో అట్లుండుట నివీత మనిపించుకొని 
శిష్ట లాచరించు బుషితర్పణాదులం దానుకూల్యమును వహించుచున్నది. 
కుడిభుజ ముపవీతముచే క్రీందుగ జేయబడినపుడు ప్రాచీనావీత మనిపించు 
కొని పండితు లాచరించు. సిండదానాదులం దుపయోగకరమగుచున్నది. 
దక్షిణ బాహువు పైనుండ నుపవీతముచే నెడమభుజము కప్పబడుట యుప 
వీత మనిపించుకొని యయ్యది దేవకర్మలందు ప్రశస్తమైనదై శిష్ణు లాచరించు 
స్వాధ్యాయ యజ్ఞాదులం దుపయోగకరమగుచున్నది. 
మజీయును ఉపవీతముచే దేవచిహ్నమే చేయబడుచున్నదని తాత్ప 
ర్యము. 


యజ్ఞోపవీతధారణము దేవచిహ్నధారణము 


ఈ శ్రుతులవలన మనకు యజ్ఞోపవీత ధర్మము తెలియుటయే గొక 
యెడమభుజము. మీదుగా _ ధరింపబడెడి యజ్ఞోపనీతముచే మనము 
దేవచిహ్నము గలవారమని హర్ష ప్యూర్ణస్వాంతముతో యజ్ఞోపవీత ధారణ 
మందలి ప్రయోజనమును దెలిసకొనుచున్నాము. మజీయు అది విత్వ 


యజ్ళోసవీత తత్త్వదర్శనము 13 


ధార్యమైనదనియు, నద్దానిని ధరింపక యజ్ఞ మొనరించిన రాక్షసు లెట్లు 
ఫలవిరహితులైరో, అప్లే ధరింపక వైదికకర్మ లాచరించువారును ఫల విర 
హితులగుదురనియు, ఆ యజ్ఞోపవీతము దేవ) బుషీ పీతృకర్మలందు 
ఉపవీత, నివీత, ప్రాచీనావీతములతో నుండవలయుననియు, ఆ యజ్ఞోపవీత 
వస్తువు లజిన వాసస్సులనియును దెలియుచున్నది. ఇందువలన నిచట 
ముఖ్యముగా గమనించదగిన విషయ మొకటి యుంటున్నది. 


దేవలక్ష్మమన మనచే నిత్య మగ్నిహోత్రాది ద్వారముగ నారాధింపబడు 
దేవతలచిహ్న మగుటవలన నది తత్పూజా సాధనమేగాక, మనకు దైవ 
సంపత్సంపాదకమై “దైవీసంప ద్విమోక్షాయ నిబంధా యాషురీ మతా" 
యనుగీలోక్తిని ప్రతి వ్యక్తియందుండి సర్వదా జ్ఞాపకముచేయు సవిత్రమగు 
ఆర్య జాతీయ మహోత్తము చిహ్నమని మనము _ తెలిసికొని దానిని 
ప్రకాశింప జేయవలసినవారమై యున్నాము. 


శివుడును, మంగళార్థమై యజ్లోసవీతమును ధరించుచున్నాడు. 
ఇటు చూడుడు! ఉసవీత మహిమను శ్రుతి యెట్లు చెప్పుచున్నదో!! 
ఆదిదేవుడును, సర్వమంగళాకరుడును, సర్వమంగళా పతియు నగు 
మహాదేవుడు సయితము ఉపవీతమును మంగళముకొలక్తు ధరించుచున్నా 
డట. ఉపనీతధారణమున మంగళాచారము గలవాడట. 
శ్రు! నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః 
-- (యజిన్ఫంపిత ౪-౫-౨). 
విద్యా-భా! ఉపవీతినే = మబ్గళార్థం యజ్ఞోపవీతధారిణే. 
భ.భా.భా॥! ఉపవీతినే = యజ్ఞోపవీతినే మబ్లళాచారాయేత్యర్థ!. 


అజినోత్తరీయములే యజ్లోపవీతములు 


ఇట్లు శ్రుత్యాదేశమున యజ్ఞోపవీత ద్రవ్యములగు నజిన వాసస్సులలో 
అజినము (1) ఆజినంత్వే వోత్తరం ధారయేత్‌ 1భా! ఉత్తర ముత్తరీయం 
ఆజినమేవ ధారయేత్‌! ఆప.ధ. ౧-౩-౩౦ ఆను సూత్రముచే బ్రహ్మచారికి 


(4 తళ్మానవీక తక్ష్రదర్శనము 
ఉత్తరీయమై యుండియు వస్త్రము గృహస్టునకు (2) నిత్య ముత్తరం ... 
అ అ వాసః కార్యమ్‌! భా! ... ..నిత్య ముత్తరం వాపో ధార్యమ్‌. . ... 
ఆప.ధ.౨-౪-౨౧ అను సూత్రముచే నుత్తరీయమైయుండియు. పిమ్మట 
(3) యజ్ల్ఞోపవీతీ ద్వినస్త్రః |భా! యదా ద్వివస్త్రః తదా వాససాన్యతరేణ 
యజ్ఞోసవీతీ స్యాత్‌ 'అపి వా సూత్రమేవోపనీతార్థే, ఇత్యేషకల్ప ప్తదా న 
భవతో ఆప.ధ. ౧-౬-౧౮. 

అను సూత్రముచే నుసవీత క్రీయాసాధనములైనవి యజ్ఞోప వీతములని 
పీలునబడుచున్నవి. 

ఇందలి 1,2,3 సూత్రములకు బ్రహ్మచారి కజిన ముత్తరీయమనియు, 
గృహస్థు నిత్యముగా నుత్తరీయమును ధరించవలయుననియు, బ్రహ్మచారి 
గృహప్టు లిరువురు ధోవతియు (కట్టుబట్ట) నుత్తరీయము గలవారుగ నుండిన 
యెడల సూత్రరూప యజ్లోవీతముగలవారుగ నుండినప్పటికి నుత్తరీయముతో 
యజోపవీతులైయే యుండవలయుననియు నర్థము. 


పక్షాంతరమున సూత్ర ముపవీతము 


ఇట్టి యజ్ఞోపవీతము నిత్యమగుటచే సర్వాశ్రమముల వారికి సవ్యా _ 
పసవ్యముల కనువుగ నుండి ప్రమాదత్యాగము, అసంభవము, మొదలగు 
దోషములను జేరనీయకుండుటకు - “అపి వా సూత్రమేవోపవీతార్థే భా॥ 
అపీవా సూత్రమేవ సర్వేషా ముపవీతకృత్యే భవతి న వాస ఏవ [ ఆపు 
ధ. ౨-౪-౨౨ 1 (ఉత్తరీయమేగాక పక్షాన్తరమున సూత్రమే అందజ 
కుపవీత మగుచున్నది.) అను సూత్రముచే ననుకల్పమగు సూత్ర రూపము 
నొందినది. 


స్మ ఎత్యనువాదము 


ఈ యర్ధమునే యౌశనస స్మృతి యనువదించుచున్నది. బెశనస 
స్మ అతి అ. ౫. 


యజ్లోపవీత తత్త్వదర్శనము కేర్‌ 
క్ల: ఇరా బ్రహ్మోసవీతేన బ్రావ్మాణ్య మువ్సన తభ 
తస్మా తృదోసనీతీ స్యా ద్చాాహణ్య "స్వెశసిద్ధయే. 
ఖ్లోఃి వాచస్పతి ర్వాసపైవ చ(్రే ప్వ ముపవీతివమ్‌, 
చ్రే వాచస్పతి. ప్పోమ మజివేన తదుక్తితః. 
ఖ్లోకి తస్మా త్పదా ద్విజాతీవా ముపవీతం తథా విధమ్‌, 
ప్రశష్యతే వాపహత మజీవం వైన ధారయేత్‌. 
-- (వానవాతం = నన్హ్రక్టుతమ్‌,. 
ఉపవీతం సదా విప్ర స్పర్వకర్మసు సంతతమ్‌, 
ఉపవీతస్య తు ద్రవ్యే కృత్తి ర్వాసశ్చ దేహివామ్‌. 
తాదృశం తత్పదా ధర్హు మఖిలావాం ద్విజన్మనామ్‌, 
హితమేవేతి నిశ్చిత్య సమాలోచ్య ప్రజాపతిః. 


౩స్తే ౩స్త 


ఏజ్త 


అశక్యత్వేవ చాలోచ్య తస్య సంపాదనస్య చ, 

పాష ఇతి ధ్యాత్వా ముహూర్తం తు చకొర కిల విశ్చయమ్‌. 
ఉపవీతం సూత్రమేన ధార్యత్వేవ ద్విజన్మవామ్‌, ఉస 

4 ౨ తదేత ద్యజ్ఞసూత్రం స్యా తృర్వకర్మెక పొధవమ్‌. 
అనగా పూర్వమున బ్రహ్మదేవు దుపవీతముతో బ్రాహ్మణ్యమును 
సృజించెను. ఆ కారణమువలన బ్రాహ్మణుడు తప్పక బ్రాహ్మణత్వ 
పిద్ధికొజ కుపవీతియై యుండవలయును. వాచస్పతి తనను వష్త్రములోనే 
యుపవీతువిగా జేపికొనెను. సోముని కోరిక వనుసరించి నాచస్పతి యతనివి 
నజినముతోనే యజ్ఞోపవీతునిగా జేసెను. 


ఈ కారణమువలన ద్విజొతులకు అజినోత్తరీయ రూసములగు నుపవీత 
ములు ప్రశస్తము లగుచున్నవి. ఉపవీతద్రవ్యము లజిన వాపస్సులు. ద్విజులు 
వాని నెప్పుడును ధరించుటలో మేలు గలదు. కాని వానిని సంపాదించి 
సర్వదా ధరించుట యశక్యమని తలచి కొంతసేపు ఆలోచింవి, వీటికి బదులు 


క 


16 యజ్లోసనీత తత్త్వదర్శనము 


ద్విజులకు యజ్ఞ సూత్రమే ధరించదగినదని - నిశ్చయించుకొని సమస్త వైదిక 
కర్మలకు పరమ సొధనమగు యజ్ఞసూత్రమును విధించినవాడాయెను. 


సందేహ నివారణము 


కాని ఉత్తరీయ ముపవీత మెట్లగును? అను సందేహము విడువనిదై 
యున్నది. 

వినుడు! ఆపస్తంబ మహర్షి 'యజ్ఞోపనీతి ద్వివస్త్రః అని విధించిన 
సూత్రమును జదివియే యున్నారు. ఇదిగాక “నిత్య ముత్తరం వాసః 
కార్యమ్‌' ఆపధ. ౨-౪-౧౨. నిత్య .. .. ముత్తరం వాసో ధార్య 
మిత్యుచ్యతే:- 

అను సూత్రమును రచియించి, ఈ సూత్రమందలి యుత్తరవాస 
శృబ్దమును “అపి వా సూత్ర మేవోపవీతార్థే ఆప.ధ. ౨-౪-౨౨ అను 
సూత్రమున నుపనీతశబ్దముతో గ్రహించి ఆ యుపవీతస్థానమున వికల్పముగ 
సూత్రమును విధించుచుండుటచే నుత్తరీ యోపవీత శబ్దములు పర్యాయ 
పదములని కూడ తెలియవచ్చుచున్నది. కనుకనే హరదత్తులు “ఉపాసనే 
గురూణాం వృద్ధానా మతిథీనాం హోమే జప్యకర్మణి భోజనే ఆచమనే 
స్వాధ్యాయేచ యజ్ఞోపవీతీ స్యాత్‌” 'ఆప.ధ. ౧-౧౫-౧ అను సూత్రమున 
“వాసో. విన్యాస విశేషో యజ్ఞోపవీతం” అని యజ్ఞోపవీత ద్రవ్యముగ 
గ్రహించిన వానస్సు ఉత్తరీయ రూపమని విజ్ఞులు గ్రహింపకపోరు. 

ఇందువలనగూడ నువవీ తోత్తరవాస శృబ్దములు పర్యాయ పదములే 
యని దృఢముగ దెలిసికొనవచ్చును. ఇట్టి యుపవీత ద్రవ్యముగ నాపస్తం 
బులేగొక మనుస్మృతి వ్యాఖ్యాతయగు కుల్దూకభట్టు గూడ “ఉద్ధృతే దక్షిణే 
పాణౌ” అను క్లోక వ్యాఖ్యానమున “యజ్ఞసూత్రే వప్ర్రే, వా” అనియు శబ్దకల్ప 
'ద్రుమమున నిగమ పరిశిష్టకారుడు ''వాససా యజ్ఞోపవీతం కురుతే. తదభావే 
తివృతా సూత్రేణ కుశ బాల ముంజ ప్రతిసర రజ్ఞుభి ర్వా” అనియు, విద్యా 
రణ్యులు “నివీతం మనుష్యాణాం" అను శ్రుతిభాస్యమున “యత్ర ఉభావపి 
బాహూ బ్రహ్మసూత్రేణ వస్త్రేణ వా వీయేతే” అనియు, వీరమిత్రోదయమున 
బుష్యశ్ళంగుడు “అపి వా, వాససా యజ్లోపవీతం కుర్యా త్తదభావే త్రివృతా 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 17 


సూత్రేణగ్‌ అనియు, వైద్యనాథ దీక్షితులు *వాససోఒసంభవే అను కల్పత్వేన 
సూత్రస్యాభిధానాత్‌*అనియు శ్రుతివిహితమగు వస్త్రమును, తదభావమందు 
సూత్రమును గ్రహించియున్నారు. ఇందువలన గూడ నుత్తరవాసస్సే యుప 
వీతమనియు, తత్పంతినిధిగ తత్‌ స్థానాపన్నమయినది సూత్రమనియు గూడ 
మనము గ్రహించుచున్నాము. 


ఇట్టి యుపవీతసాధనములగు నుత్తరీయములలో నాపస్తంబమహర్షి 
బ్రహ్మచారికి 'అజిన ముత్తర ముత్తరయా' ఆపగృ. ౪-౧౦-౧౦ అను 
సూత్రముచే నజినోత్తరీయముయొక్కయు, స్నాతకునకు బాదరమణి _ ధార 
ణొనంతరమున. “అహత ముత్తరం వాసో రేవతీ స్ట్వేతి సమానమ్‌” 
(ఆప.గృ. ౫-౧౧-౮) అను. సూత్రముచే నుత్తర వాసస్సు యొక్కయు 
మంత్రయుతములగు ధారణములను విధించెను. 

ఇప్లీ ఆశ్వలాయనాదులును వారి వారి ధర్మముల ననుసరించి 
తమతమ గృహ్య సూత్రములలో నజిన వొపస్సులను విధించిరి. 


మను బోధాయనోపవీతములు 


ఇప్పటి కుదాహరింపబడిన శ్రుతి స్కృతులచేతను ఆపస్తంబ సూత్ర 
కొరునిచేతను విధింపబడిన యజ్ఞోపవీతమును దాని ధర్మములను లెలిసి 
కొనియుంటిమి,. ఇక, బోధాయన పూత్రకారునిచే విధింపబడిన యజ్లో- 
పవీతమును తద్ధర్మములను డెలియబటిచి, సీమ్మట ఆశ్వలాయన గోభిలాది 
సూత్రకారులయొక్కయు, మిగిలిన ష్మృతికారులయొక్కయు యజ్లోపవీత 
విశేషములను ్రాసంగికముగ దెలియజేసపెదను. 

ఉక్టైజ్టం పొత్రం వాత్రి ప్తివ ద్యజ్ఞోపవీత మానాభే 

ర్తక్షిణం బాహు ముద్ధృత్య, సవ్య మవధాయ, శరోఒవ 

దధ్యాత్‌, విపరీతం పితృభ్యః. కంఠేఒవసక్తం వివీతమ్‌, 

అధోఒవపక్త ,మధోవీతమ్‌. 


-ా (బోధపం. అణ మూ.॥-౬-8౮). 


18 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

అనగా దర్భతోగాని ప్రత్తితోగాని నిర్మింపబడిన తొమ్మిదిపేటలు గల 
సూత్రము నాభివజ కుండుచు, విన్యాసవిశేషముచే నుసవీత ప్రాచీనానీత 
వివీత ధర్మములు గలదగుచున్నదని తాత్పర్యము. అధోవీత మన మనుష్య 
కార్యములగు అంజనొభ్యంజ నోద్వర్తనకర్మలందు నడుమునకు చుట్టుకొనుట 
బు 

వ్యాశ “మమప్యకార్యేషు కర్తవ్యం తాని అంజనాభ్యళ్థనోద్వర్తనాని” 
ఇచట అదిశబ్దముయొక్క ఆవశ్యకత కనుపించుచున్నది. ఇట్టి యజ్ఞో 
సవీతము బోధాయన సూత్రుల కుపసనయనమున *. ..... కుమారం 
భోజయిత్వా తస్య చౌలన త్తూష్టీం కేశానోష్య స్నాతం శుచివాససం బద్ధశిఖం 
యజ్ఞోపవీతం ప్రతిముఖ్బకా వాచయతి యజ్ఞోసవీతం పరమం పవిత్రమితి.” 
భోంగ్భ. ౫-౨. 

అను సూత్రముచే కుచూర భోజనము, వసన సంస్కారము వైనపిమ్మట 
ప్రొప్తమగుచున్నదని తెలియుచున్నది. స్నాతక గృహస్థ (ప్రకరణములలో నిట్లు 
గలదు. 

“ద్వియజ్లోపవీతీ” బో.ధ.౧-౩-౫ స్నాతకుడు రెండు యజ్ఞోపవీ- 
తములు గలవాడై యుండవలయును. *నిత్యోదకీ నిత్య యజ్లోపవీతీ .. .. 
ఒవ్‌ బ్రాహ్మణ శ్చ్యవతే బ్రహ్మ లోకాత్‌ (బోధ. ౨-౨-౧) అనగా 
సూత్రోక్త _కర్మలుగలిగి నిత్య యజ్ఞోపవీతియైనవానికి బ్రహ్మలోక చ్యుతి 
లేదని తాత్సర్యము. 

మరియు 'జీర్ణే చ్చేదే వినాశే వా' అనిమొదలుగా గలుగు గృహ్యసూత్ర 
ముచే నిర్మాణాది ధర్మములు బోధింపబడినవి. ఇట్లు చెప్పబడిన యజోపవీత 
ధర్మములన్నియు బోధాయన మతమున సూత్రవిషయము లేనని మనకు 
తెలియును. కాని, 


బోధాయనమహర్షి 
భ్గోః “అగ్న గ్రగొరే గవాం ముధ్యే బ్రాహ్మణానాంచ సన్నిధౌ, 
ప్వాధ్యాయే భోజనేవైన దక్షిణం బాహు ముద్ధరేత్‌” 
టోధు ౨-౩-౩. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 9 
అన్నిహోత్ర గృహమున, గోమధ్యమున, బ్రాహ్మణ నన్నిధానమున, 
వేదమును చదువునపుడు, భోజన సమయమున వస్త్రముతో నుపవీతిగా 
నుండవలయును. అనుటచేతను-- 
ల్ల ఉత్తరం వాసః కర్తవ్యం పబ్బస్వేతేషు కర్మసు, 
ప్వాధ్యాయోత్పర్గ దావేషు భుక్త్యాచమవయో ప్తథా. 
టో ధు ౨-క38 
స్వాధ్యాయ ఉత్సర్గ దొన భోజన ఆచమనములయం దుత్తరీయముతో 
మపవీతముగా నుండవలయును. ఆనుటచేతను, 
“ఆజినం వాస స్పూత్రం వా ద్వితీయం యస్య యద్భవతి తేనస 
ఉపవ్యయతే దేవలక్ష్మమేన తత్కురుతే ఇతి బ్రాహ్మణమ్‌(బో.వ. ౨-౪-౧) 
(పురుషార్ధ సూత్రముతోవేగాక అజినోత్తరీయ సూతములలో దేనితో 
వైన ఉపవీతిగా నుండవలయును) అవి అమటచేతను, 


యజ్ఞోపవీతమునకు అజినవాసః ప్రాధాన్యము చూపబడుచున్నది. 
ఇందువలన బోధాయన మహర్షికి సూత్రోపవీతములో గూడ నుత్తరీయ 
సహత్వ మావశ్యకమై యున్నది. దీనినిబట్టి ఆపస్తంబ బోధాయన మతము 
లలో వ్యవహార భేదమేగొని ఉపవీత ద్రవ్యములలో భేదమేమియును లేదు. 
ఆపస్తంబు లుత్తరీయము నుపవీతమనుచు సూత్రమునకు సహత్వ మంగీ 
కరించిరి. బోధాయనులు సూత్రము నుపవీతమనుచు నుత్తరీయమునకు 
ప్రతినిధిత్వ మంగీకరించిరి. మనువు నిప్లే 
శై॥కారాన సుసీతంంా రహ (ళం. ఏవ్సల్‌, 

శణసూత్రమయం రాజ్ఞో వైశ్యప్యావిక సొత్రికమ్‌. _(౨-౪౯౪. 

తాబ్రాహ్మణునకు. పైకి పేనబడిన మూడు పేటలుగ్రల ప్రత్తిదార 
మును, క్ష్మతియునకు జనుపవారతో _ నిర్మింపబడినదియు,_ వైశ్యునకు 
గొట్జెయొక్క రోమములతో నిర్మింపబడినదియు నుసవీత మగుచున్నదని 
యుపవీత ద్రవ్యములను విధించియు, 


20 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
ళా 
శ్లోః ఉద్ధృతే దక్షిణే పాణా వుపవీ త్యుచ్యతే ద్విజః, 
సవ్యే ప్రాచీన ఆవీతీ నివీతీ కంఠసజ్జనే. _ (౨-౬౨). 
అని యజ్ఞసూత్రమునకు యజ్ఞోపవీతమను పేరుతో నుపవీత ప్రావీనా 
వీత నివీతధర్మ ములను జూపి-- 
ఆట్‌ ఆ జ 
క్గో॥ అగ్న్యగారే గవాం గో ్ట బ్రాహ్మణానాం చ సన్నిధౌ, 
స్వాధ్యాయే భోజనేవైవ దక్షిణం బాహు ముద్దరేత్‌. _(౪-౫ల్లా- 
తా! అగ్నిహోత్ర గృహమునను, గోశాలయందునను, బ్రాహ్మణ సన్నిధా_ 
నమందును, వేదము జదువునప్పుడును, తాను భోజనము జేయునప్పుడును 
వస్త్రముతో నుపవీతిగా నుండవలయునని బోధించుచున్నాడు. 
“పాణిం సబాహుం వాససః బహిష్కుర్యాత్‌” 
ఆ (మనున్ముతి వ్యాఖ్యాన పవ్వాకమ్స్‌. 
ఇట్లు మన్వాపస్తంబ బోధాయనులకు స్వరూపతః సామరస్య ముంటు 
న్నది. అధోవీతమనునది బోధాయన మతముననే కనుపించుచున్నది. ఇక నీ 
యజ్గోపవీత విషయమున బోధాయన ధర్మవాఖ్యానము విమర్శింపక తప్పని 
దగుమన్నది. 


బోధాయన ధర్మవ్యాఖ్యాన విమర్శనము 
దీని ప్రణేత గోవిన్తస్వామి పండితుడు. ఈయన, 
శ్లో! ఉత్తరం వాసః కర్తవ్యం పఇ్బ స్వేతేషు కర్మసు, 
స్వాధ్యాయోత్సర్గ దానేషు భుక్త్యాచమనయో స్తథా. 
(బోధ. ౨-౩-౩౭) 
అను సూత్రమున “తృతీయం వస్త్ర ముపవీతవ ద్వ్యతిషజ్యతే. తదు 
త్తరీయం తత్స్నాతకస్య ప్రాష్య మష్యేషు కర్మస్వవశ్యకర్తవ్య మిత్యుచ్యతే. 
ఉత్సర్గో మూత్ర పురీషకరణం” అనియు, స్నాన ప్రకరణమున “పవిత్రే 
కృత్వా. వాసాంసి ౨ పరిధాయి' (బో.ధ.౨-౫-౧౨) అను 


యజ్లోపవీత తత్త్వదర్శనము 21 


స్యూత్రమున “బహువచనా _దన్తద్యాసపో బహిర్వాసప -- ఉత్తరీయపష్య చ 
గగ్రహణమ్‌” అనియు నుత్తరీయమును మూడవ వస్త్రముగ వ్యాఖ్యానించెను. 
కాని విచారింప బోధాయనమహర్షి!.. ... ఆహతం వాసః ప్రావారంచ 
వసనాన్తరం ' బాదరమణి .. ... ఉపక్‌ప్తా భవన్తి ' భోగ. ప. ౧-౩-౧. 

“అథైతేషా మత ఊర్ధ్వం నిత్యాని భవన్తి .. ... ద్వే వాపసీ ద్వే 
యజ్లోపవీతే .. ... అజిన మన్తర్వాసలో బో.గృ.ప. ౧-౫-౨. 

అను సూత్రములచే స్నాతకునకు ధోవతి (కట్టుపంచ)ని, ఉత్తరీయము 
(కండువ)ను, మజియొక వస్త్రమును విధించుటలో ప్రావారశబ్దముచే 
నుత్తరీయమును రెండవదానినిగ బోధించుచుండ నిట్టి యుత్తరీయమును 
మూడవ దనుట యుక్తము గాదు. 'ప్రావారీ మన నుత్తరీయనుని “ద్వౌ 
ప్రావారోత్తరాసజ్లౌ” అని అమరకోశము. మటీయు ధర్మసూత్రము 
మూడవ వస్త్ర, ప్రపక్తియే లేక రెండవ వస్త్రమగు నుత్తరీయమును మాత్రమే 
స్నాతకునకు ధరింపదగినదిగ “ఉసీష ముజిన ముత్తరీయ ముపానహొ... 
౨ బోధ. ౧-౩-౬ అని విధించుచున్నది. 

దీని కుపష్టంభకముగ ధోవతి యుత్తరీయము మత్రమే కర్మార్లములు 
గాన ఈ రెండింటినే సంపాదించి దక్షిణగా నీయవలయునని పుత్త 
ప్రతిగ్రహకల్పమున *పుత్త్రం ప్రతిగ్రహీష్య న్నుపకల్పయతే ద్వే వాససీ ద్వే 
కుండలే.” బోంగృ.శే౬-౪ల. 

*ఆథ దక్షిణాం దదా త్యేతే ఏవ వాససీ బోగ్భ.శే. ౬-౯, 
అని విధించుచున్నాడు. 

కాని మూడవ వస్త్రమును విధింపడు. కావున నుత్తరీయము రెండవ 
దనియును, మూడవవస్త్ర, ముత్తరీయము గొక శారీరక ధర్మ నిర్వహణార్థము 
మాత్ర మేర్పడినదనియును మనము తెలిసీకొనుట యుక్తము. 


వసిష్టస్మృతియు స్నాతకునకు రెండు వస్త్రములనే -- 
న్లో “ప్నాతకానాంతు నిత్యం స్యా దన్తర్వాప స్తథోత్తరమ్‌.” 


22 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
అని ధోవతిని, ఉత్తరీయమునే ఆదేశించుచున్నది. 


వీరమిత్రోదయమున ఆహ్నిక ప్రకాశమువ, స్నానానంతర వస్త్రపరిధాన 
విధానమందునను, రెండు వస్త్రములే ధరించవలసినవిగ గవృట్టుచున్నవి. 
చూడుడు! (మత్స్యపురాణే) 
ఖ్లోక ఏవం స్నాత్వా తతః పశ్చా దొచమ్య చ విధానతః, 

ఉత్భాయ వాపపీ శుక్లే శుద్దేతు పరిధాయవై. 

ఎ వాసపీ ఇతి అధుష్థ వసన ముత్తరీయం చేత్యర్థః 


(రెండు వస్త్రములన, ధోవతి, ఉత్తరీయము) కావున నుత్తరీయ 
మును మూడవదనుట యుక్తము కాదు. ఈ విషయమింకను (వు.49) 
ద్వితీయోత్తరీయ వివాదమున నిమర్శింపబడును. 


ఇదిగాక శ్లో! “అగ్న్యగారే గవాం మధ్యే... ... ఉద్ధరేత్‌” ౧ బోధ. 
౨-౩-౩౮ అను సూత్రమందలి పదములకు “ఉత్తరం వాసః కర్తవ్యమ్‌...” 
(౨-౩-౩8౭8) అను సూత్రమందలి పదములకు సమానార్ధకత యున్నందున 
గాబోలు “బాహో రుద్ధరణం” (కుడిచేయి పైగ నుండవలయును) అను 
వాక్యమును 'నమస్కారరూపేణ” అని వ్యాఖ్యానము జేసి సూత్రోక్తక్రియ 
లందు నమస్కారము చేయవలయునని వ్రాయుట అఆసంగతముగ గన్పట్టక 
పోదు. 


పై సూత్రమున కర్ధ మిదివరలో వ్రాయబడినది. 


ఇంతియగాక “ఉత్తరం వాసః కర్తవ్యమ్‌” అను సూత్రములోని ఉత్సర్గ 
పదమునకు మూత్ర పురీషమోచనమనియు వ్యాఖ్యానము చేసినాడు. 


ఈ వ్యాఖ్యానము ననుసరించినయెడల శ్రుతి, స్మృతి, గృహ్యకారా 
నుమతమున యజ్ఞోపవీతమగు _ నుత్తరీయమును మూత్ర పురీషోత్సర్ల 
సమయములందు. సవ్యముగ జేసికొని దానివలన గలుగు ప్రత్యవాయ 
మనుభవింపవలసివచ్చును. _ కొవున నీ విషయమున నీ వ్యాఖ్యానము 
సహింపరానిదని విమర్శకులు గ్రహింపకపోరు. విశేషమేమన పండితులై 
యుండియు యజ్ళోపవీత స్వరూపమునే మచి ఉత్తరీయముతో నివీత 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 2 
ప్రాచీనావీతులై అధ్యయ నాధ్యాసన యజన యాజ నాచమన గురు 
నమస్కారాదులను ఉపవీతులై, మూత్ర పురీషోత్సర్గాదులను నడుముకు 
కట్టుకొని దేవతా గురువందనములను ఆచరించువారు తమ దురాచరణము 
నింతతో గట్టి పెట్టీ యుత్తరీయోపవీత ప్రాముఖ్య మెల్లపుడు జ్ఞాపకమునం 
దుంచుకొని దానిని ప్రకాశింపజేయ ప్రార్థింపబడుచున్నారు. 

ఠి 
ఇందులకు ప్రమాణ నచనముల జూడుడు! 
ళ్‌ అ శ 
న యజ్ఞోపవీత ముత్తరీయం చాన్యధా ధృ త్వాచామేత్‌. 
ఆ (న్శృత్యర్థసారము. 
వ్లోి సవ్యా దంసా త్పరిభ్రష్ట కటిదేశ ధృతాన్చురః, 

శ న! క 

ఎక వస్త్రంతు తం విద్యా దైవే సిత్ర్యే చ వర్జయేత్‌. 

చా (న్మృతిచ్చుక్సు, 

యజ్ఞోపవీతమును ఉత్తరీయమును సవ్యముగ ధరించక ఆచమనమును 

జేయగూడదు. ఉత్తరీయము భుజమునుంచి జూరినను, నడుమునకు 

కట్టుకొనినను ఉత్తరీయము లేనివాడే యగుచున్నాడు గాన, అట్టివాడు 
దైవ పీతృకర్మలకు పనికిరానివాడని తాత్పర్యము. 

“ఉత్తరం వాసః కర్తవ్యం” అను సూత్రమునకు సూత్రోక్తములగు 
నైదు కర్మలకంటె మిగిలిన నమస్కారాదులం దుత్తరీయముతో నవసర 
ముండదని వ్రాసిన వ్యాఖ్యాన మశ్లాఘ్యము. 

“ఏత ద్విహిత సర్వకర్మోపలక్షణార్థమ్‌” అని. విహితములగు సర్వ 
కర్మలందిప్లే యుత్తరీయముతో నుపవీతిగా నుండవలయునని తెలిపిన పరా 
శర మాధవీయము, స్మృతిచంద్రికయు సర్వ స్మృతి సమ్మతములగుటచే 
సంశ్చాఘ్యములు, 

ఉత్సర్గ శబారము 
ళం యూ 

ఇచట ఉత్సర్గ శబ్దార్ధ విచారణ మావశ్యకమైై యున్నది. ఉత్సర్గ 
విపర్గ శబ్దములు పర్యాయపదములు. విసర్గ _శబ్దమున కర్థమును, “విసర్గః 

౧౧ గి ౯ [ప గి 
కర్మసంజ్ఞితః” భగవద్గీత ౮ అధ్యా. ౩ శ్లో. 


24 యజ్లోపవీత తత్త్వదర్శనము 
అమచోట శ్రీ శంకర భగవత్పాదులు “విసర్లో విసర్హనమ్‌ దేవతోద్దే శేన 
చరు పురోడాశాదే ర్రువ్యస్య _త్యాగళొ 
దేవత నుద్దేశించి చరు పురోడాశాదుల నిచ్చుట -- అని వ్రాసిరి. 


కొవున నిచట నుపసర్గ మాత్రముతో భేదము గలవిగ నున్నను విసర్లోత్సర్ల 
శబ్దములు సమానార్థము లనుట యుక్తము. 


ఈ యర్థమునే పరాశర మాధవీయమందలి “స్వాధ్యాయోత్సర్గ దానేషు” 
అనుటకు బదులు “స్వాధ్యాయ హోమదానేషు” అను పాఠాన్తరము ధ్రువ 
పజచుచున్నది. 


కావున “ఉత్సర్గ మన హోమమని వ్యాఖ్యానమును జేయుట యుక్తము. 
సుదర్శన మత విమర్శనము 


ఇట్లు అజినోత్తరీయములే యజ్లోపవీతమునకు ప్రధాన ద్రవ్యములైన 
యెడల ఆపస్తంబ గృహ్యభాష్యముల సుదర్శను లుపనయనాదియందును, 
కుమారభోజనమునకు ముందును, హరదత్తులు - కుమారభోజనము, వప 
నము, స్నానము వైన పీమ్మటను, ప్రధానమగు నజినధారణము లేకమున్నే 
యజ్ఞనసూత్రధారణమును వనవ్రాసిరి. లోకము నట్లు యాచరించుచున్నది. 
దానికి గల కారణమేమి? అని ప్రశ్నింతురు. 


వినుడు! పైన నుదాహరింపబడిన సుదర్శన హరదత్త భాష్యములలోనే 
గాక్క కపర్దికారికల యందును, 
క్లో! యజ్ఞోపవీత కొల స్స్యా ద్వాచనే కృత ఆశిషామ్‌, 

పురస్తా తృమిదాధానాత్‌ శివ స్వామి మతేన తు. 

అని రండు మతములు కనుపించుచున్నవి. కాని, ఇవి ఆపస్తంబాశ్వ 
లాయనాద్యభిహితములు కాకపోగా యుక్తియుక్తములుగ గూడ కన్పట్టవు. 
ఎందువల్లనన! వీరిలో పుదర్శనులు “ప్రాచీనావీతినా' (ఆమ్మ. ౧-౧-౮) 


అను గృహ్యసూత్ర వ్యాఖ్యానమున 'ఇదం తు వాపో విన్యాప 
భేదవిధానమ్‌” అని ఊత్జోపవీత. ద్రవ్యముగ వస్త్రమునే గ్రహించియు, 


యజ్ళోపవీత తత్త్వదర్శనము 25 
“*బ్రాహ్మణా౯ భోజయి త్వాశిషో వాచయిత్వా కుమారం భోజయిత్వా 


వు (ఆమగ్భు ౪-౧౦-౫. 

అను సూత్రవ్యాఖ్యానమున 

“అత్ర చ కుమారస్య స్వభోజనా త్వొక్‌ 'యజ్ఞోపవీతం పరమం 
పవిత్ర మిత్యాది .... ... మన్త్రేణ యజ్ఞోసవీతధారణం ... ... భోజన 
ఆచమనే స్వాధ్యాయేచ యజ్లోపవీతీ స్యాల్‌ / (ఆపద ౧-౧౫-౧). 


ఇతి ధర్మ శాస్త్రవచనాత్‌” అని ఉపపత్తిని జూపుచు కుమారభోజన 
మున కంగముగ సూత్రరూప యజ్ఞోపవీతమును విధించుచున్నాడు. కాని 
“ఉపాసనే .... .... భోజనే ఆచమనే' అను సూత్రముచే విధింపబడిన 
యజ్ఞోపవీతము “వాసో విన్యాస విశేషో యజ్ఞోపవీతొమను, హరదత్త భాష్య 
ముచేతను పూర్యోదాహృత సూత్రార్ధ విజ్ఞానముచేతను వస్త్రరూపమైనదిగాని 
సూత్రరూపమైనది గాదు. వస్త్రమన నిచట బ్రహ్మచారి కజినోత్రరీయమును, 
గృహస్థునకు కార్పాసోత్తరీయము నని లోగడ తెలిసినదేగాక వక్ష్యమాణ 
స్మృతివచనముల మూలమునను గూడ దెలియగలదు. సూత్రరూప యజ్లో 
పవీతమున కీిచట (ఉపనయనాదిలో) ప్రసక్తియే లేదు. ఉన్నదనుకొనినను 
ఉపాసనే ... ... భోజనే ఆచమనే .... ... యజ్లోపవీతీ స్యాల్‌ 
ఆప.ధ.. ౧-౧౫-౧ అను సూత్రము పరినిషితునకు (ఉపనయనమైన 
వానికి) వర్తించునదిగాని, అపరినిష్టితునకు (ఉపనయనము కాబోవువానికి) 
వర్తించునది గొదు. 

ఇట్లీ మొమాంసను. వేనే చేయుచుండుట లేదు. ప్రాచీన నిబంధన 
కారులు పలువురు చేసియుండిరి. చూడుడు! సంస్కార రత్నమాలయందు 
వటువు దీక్షావస్త్రుమును ధరించి చేయవలసిన యాచమనము వైదికమూ? 
పౌరాణికనూ? అని శంకను జేసికొని-- 

“ఆచమనం పౌరాణికమేవ న తు వైదికమ్‌" 
ల్లోకి నహ్యస్మి యుజ్యతే కర్మ కించి దామౌంజి బంధవాత్‌, 

శూద్రేణచ సమష్తావ న్నతు వేదేన యజ్యతే. 


26 యజ్లోసవీత తత్త్వదర్శనము 
ఇతి మనునా 
*ఉసనయవానంతరమేన వైదికకర్మాధికార స్యోక్తత్వాత్‌” 


అని వైదికొాచమనమును నిరసించి పొరాణికాచమనమే కర్తవ్యమని 
సమాధాన మొయబడెను. ఇ్టిది కనిపించుచుండ కుమార దీక్షాభోజనా 
వసరమున యజ్ఞసూత్రముతో నావశ్యక మేమి? ఉండిన నది హరదత్త 
మతమున లేకపోవుట యేమి? ఇది గాక ఆపస్తంబ గృహ్యసూత్రమందు 
వలెనే యజ్ఞసూత్రమును విధింపని గోభిల గృహ్య పూత్రముయొక్క 
భాష్యమున ఉపవీత మెప్పుడు ధరించవలయు? ననువిషయమున_ 
శ్లోకి సదా మంత్రన దాధార్య ముపవీతం ద్విజాతిభిః 

అను న్యాయమువలన “ద్విజత్వ సంపత్త్యనంతరమేవ ఉపవీత 
ధారణ మాయాతి” అని పరినిష్మిత (బ్రహ్మ చర్యానన్తరమందే బ్రహ్మచా- 
రికి మన్తో౦చచ్చారణార్హతతోగూడిన యజ్ఞసూత్ర ధారణము ప్రొస్తించగలదని 
యుండుటవలన అపరినిష్టితునకు వైదికవిధి వర్తింపదని తెలియుచున్నది. 
కావున వటుదీక్షా భోజనమునకు యజ్ఞసూత్ర ధారణ మనావశ్యకము: 


ఈ సందర్భముల ననుసరించి సుదర్శనులచే ప్రవర్తింపజేయబడిన 
మతము యుక్తిసహముగాక ఆపస్తంబముత విరుద్ధమని కూడ తెలియు 
చున్నది. ఇక హరదత్త మతమును విచారించుదము. 


హరదత్తమత విమర్శనము 


ఈయన 1సూ! సోత్తరాచ్చాదనశ్చెన యజ్లోపవీతీ భుఖ్జీత. (ఆధ. 
౨-౧౯-౧౨) అను సూత్రమునకు *ఉత్తరాచ్చాదన ముపరి వాసః తేన 
యజ్ఞోపవీతం కృత్వా భుజ్జీత” అనగా వస్త్రముతో యజ్ఞోపవీతమును 
చేసికొని భుజించవలయును. అనియు “ప్రా గపవర్గా ణ్యుదగపవర్గాణ్‌ 
వా దైవాని కర్మాణి కరోతి! (ఆపశ్రౌాప.. ౨-౧౫) అను సూత్రము 
నకు, 'యజ్ఞార్ధ ముపవీతం యజ్ఞోపవీతం! '“అజినం వాసో వో-- ఇతి 
బ్రాహ్మణే వ్యాఖ్యాతం) అనగా బ్రాహ్మణమున విధింపబడిన అజినోత్తరీయ 
ములతో, యజ్ఞోపవీతియై దైవకర్మల జేయవలయుననియును, “ఉపాసనే 


యజ్ఞోపవీత తత్త్వదర్శవము 27 


గురూణాం అనుసూత్రమునకు *'వాసో విన్యాస విశేషో యజ్లోపవీతమ్‌' 
అనగా నుత్తరీయము కుడిచేతి క్రిందుగ నెడమ భుజముమోాదికి కప్పుకొ 
నుట యజ్ఞోపవీతమనియు 'యజ్లోపవీతీ ద్వివస్త్రశి యదా ద్వివస్త్రః తదా 
వాససాన్యతరేణ యజ్ళ్ఞోపవీతీ స్యాత్‌” -- ఆప.ధ. ౧-౬-౧౮. 

అనగా, రెండు వస్త్రములు గలవాడుగ నుండిన నొకదానిని కట్టుకొని 
రెండవదానితో నుపవీతిగా నుండవలయుననెడు వ్యాఖ్యానములచే అజినోత్త 


రవాసస్సులనే యజ్లోపవీతములుగ [గ్రహించియు.. .. *"అహత ముత్తరం 
వాసో ... .. అను గృహ్యసూత్రమున “.. .. యేన ఉపవీతం వా 


క్రియతే తదుత్తర మితి” అనియు, "అపి వా సూతమేవోపవీతారేే భా! 
ల ల ల థ్‌ 
“ఆపి వా సూత్ర మేవ సర్వేషా ముపవీతకృత్యే భవతి న వాస ఏవ” 
ఆప.ధ. ౨-౪-౨౨. 


అనగా పక్షాన్తరమున అందకు సూత్ర ముపవీత స్టానాపన్నమైన 
దనియు వ్యాఖ్యానము జేసియు ఉపనయనమున అట్టి ఆజీనోత్తర వాసప్సు 
లకు మజీయొక కాలమును సూత్రకారుడు చూపుచుండ *స్నాతం కువూరం 
శుచి వాససం బద్ధ శిఖం యజ్ఞోపవీత మాసఖయతి శ్రు॥ “యజ్ఞోపవీతం 
పరమం పవిత్రమితి.” ఆ. ౫-౨. 

అను బోధాయన గృహ్యము నుపపత్తిగా జూపీ ఆవేస్తంబుల కుప 
నయనాదియందు ప్రసక్తిలేని యజ్ఞసూత్రమును విధించి ప్రవర్తింపజేయుట 
ఆపస్తంబమత విరుద్ధము. ఇట్టీ యజ్ఞసూత్ర మావశ్యకమైనయెడల ఆపస్తంబ 
మహర్షి “బ్రాహ్మణా భోజయిత్వా' అను సూత్రమున -- యజ్ఞోపవీతం 
ధారయిత్త్వా -* అను వాక్యమును గూర్చకపోడు. 

అయినను బోధాయనుడు చెప్పినాడు గాన చేయవలెననుట యుక్తము 
గాదు. బోధాయనమతము తత్పూత్రీయుల కవశ్యాను ష్టేయమనుటకు మా 
కెట్టి విప్రతిపత్తియు. లేదు... గొని ఆపస్తంబాదులు చెప్పజాలని పరమార్ధ 
మును బోధాయనుడు గ్రహించెననుటగొని బోధాయనునిపై యాధారపడి 
ఆపస్తమ్బాదులు. చెప్ప మానిరనుటగాని యుక్తిసహము. గాదు. ఇప్లే 
ఉత్తరీయోపవీతత్వము నంగీకరించిన వైద్యనాథదీక్షితులును- 


28 యజ్ఞోసవీత తత్త్వదర్శనము 
వో వినా యచ్చిఖయా కర్మ వివా యజ్లోపవీతతః, 
రాక్షసం తద్ధి విజేయం, సమస్తా నిష్ఫలాః క్రియాః. 
లు ఇ ఇ 
అని ఉపపత్తిని జూపి, మాణవకున కుపనయనాదిలో యజ్ఞసూత్రమును 


విధించుటయు సుదర్శనమతమువలె ఆయుక్తికమైనదేయని వేతుగ జెప్ప 
నక్కణలేదు. 


పురుషార్ధ క్రత్వర్భోపవీతములు 
ఇక బోధాయన యజ్ఞోసవీతద్వయమునుగుించి విచారింపవలసీ 
యున్నది. 


బోధాయనాపస్తమ్చుల కుసనీతవస్తు భేదము. లేక పోయినప్పటికి 
విషయభేద మున్నది. 


బోధాయన మహర్షి తన సూత్రస్థుల కుపనయనాదిలో విధించిన 
ఉపవీతము పురుషార్థోపవీతము. అనంతరమున నజినరూపముగ విధిం 
చినది శ్రత్వర్థోపవీతము. అప్లే స్నాతకమున పురుషార్భోపవీత మొకటి 
యుండ, రెండవదగు క్రత్వర్థోపవీతము(ఉత్తరీయము)ను విధించుచున్నాడు. 
అజినోత్తరీయములు కర్మాంగోపవీతములని బోధాయన మత యజ్ఞోపవీత 
ప్రకరణమున “నిత్య ముత్తరం వాసః కర్తవ్యం పఇ్బ  స్వేతేషు కర్మసు 
బో.ధ. ౨-౩-౩౭. 


ఇత్యాది సూత్రములచే దెలిసికొని యుంటిమి. పురుషార్థమన 
ధారణ మాత్రముచేతనే స్వతంత్రముగ సుకృతము నాపాదింస జేయునది. 
క్రత్వర్థమన కర్మానుష్థానమున కంగమై కర్మసాద్గుణ్య సంపాదకమగునది. 
ఇట్లు పురుషార్థోపవీతము, కర్మాంగోపవీతము లేక 'క్రత్వర్థోపవీతము అని 
ప్రవృత్తి నిమిత్తము వేజునేటుగా గల రెండుసవీతములు బోధాయనులకు 
ధార్యములు, ఆపస్తంబు లిట్టి యుపవీత ద్వయ విధానమును జేయలేదు. 
కాన... ఆయమ. మతమున ్రత్వర్థ పురుషార్థోపవీతముల కొక్కటియే 
యువవీత మును విషయము ముందు (ప్రు4రి) స్పష్టము గాగలదు. 


యజ్షోపవీత తత్త్వదర్శనము జ 
పురుషార్థ సూత్రము కర్మాంగము గొదు 


ఇట్టి విధానము వాశ్రయించియే యీ క్రింది వ్యాఖ్యానము ప్రవా 
ర్తించుచున్నది. పరాశర మాధవీయము యాజన ప్రకరణమున *సర్వధా 
ప్యస్తి బ్రాహ్మణానాం జీవనహేతు ర్యాజనం. తత్ర ఇతికర్తవ్యతా రూపేణ 
కృష్ణాజినవాససో రన్యతరేశోపవీతత్వం త్రైత్తిరీయారణ్యకే విధీయతే. యజ్ఞ 
సూత్రస్య పురుషార్ధలైవోల్పేంక్షితుం శక్యతే” అని యున్నది. అనగా తా 
నొకరిని యజీంపజేయునపుడు కృష్ణాజి నోత్తరీయములలో నొకదానితో నుప 
వీతియై యజింపజేయవలయును. యజ్ఞ సూత్రమునకు పురుషార్థత్వమే 
యూహింప శక్యమగుచున్నదని తాత్పర్యము. 

ఆపస్తంబు లిట్టి యుపవీత ద్వయ విధానమును జేయక అజినోత్తర 
వాసో రూపోపవీతమును తత్భానమున తత్తుల్యప్రవృత్తి నిమిత్తముగల 
సూత్రోపవీతమును ధార్యములుగ విధించటచే గౌణ ముఖ్య రూప ద్వయ 
మును పొందినను ఉపవీత ద్వయ మొక్కటియే యగుచున్నది. 


గమవించదగిన విషయము 


ఇందువలన పైన వివరింపబడిన సూత్ర సంబంధమగు కేవల పురుషా 
ర్హత్వ మాత్రప్రయోజనము ఉపనయనాదియందు ధరించిన యజ్ఞసూత్రమునకే 
గల్లునుగాని ఆపస్తంబ విహితమైన 'అపి వా సూత్రమేవోపవీతార్ధే' అను 
సూత్రముచే. నుత్తరీయ స్థానమున ప్రాప్తించిన యజ్ఞ సూత్రమునకుగాని, 
బోధాయనవిహిత 'ఆజినం వాస స్ఫూత్రంవా ద్వితీయల యస్య యదృవతి 
తేన స ఉపవ్యయతే' (బోవ. ౨-౪-౧) 

అను సూత్రముచే ప్రాప్తించిన ఆజినవాపస్టానాపన్నసూత్రమునకు 
గాన, హరదత్త కుల్లూకభట్టులచే ప్రతినిధిగ వ్యాఖ్యానింపబడిన మనూపదిష్ట 
సూత్రమునకుగాని గలుగనేరదు. కలిగినచో ఆ సూ(త్రవిధానమునక్తు వైయ 
ర్యము ప్రాప్పించగలదు. కనుకవే పితృయజ్ఞమున ఆ.ప. శ్రౌత సూత్ర 
భాష్యమున “*విప్రప్యు యజ్లోపవీతాని ప్రాదీనావీతొని కుర్వతే.” ఆప. శ్రౌ. 
౧౫-౧ కభాకోఅథ వర్వే యజ్లోప్రవీతక్పతానాం . వాససాం నూర్రాణాం 


30 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


వా గ్రీక్‌ విప్రస్య, ప్రావీనావీతాని కృత్వా, గ్రర్నీయుః .. ౨ 
అనగ బుత్విక్కులందజు ఉపవీతములుగ జేయబడిన వస్త్రములయొక్క 
గాన, యజ్ఞసూత్రములయొక్కగాని ముడులను విడదీసి ప్రాచీనావీతములుగ 
గట్టుకొనవలయును. అను సూత్రపర వ్యాఖ్యానము యుక్తమగుచున్నది. 
కావున పురుషార్థసూత్రము కర్మాంగము గాదు. 


గృహ్యకారోక్తి ప్రకాశనము 

ఇక, ఉపనయనాదియందు సుదర్శన హరదత్తులచే నుదాహరింపబడిన 
స్యూత్రరూప యజ్జ్ఞోసవీతమును మిరు ఆపస్తంబ మత విరుద్ధ మనుచుంటిరి. 
సంధ్యా భాష్యకారులగు కృష్ణపండితులు తన భాష్యమున యజ్ఞోపవీత 
ప్రసక్తియందు “ఉపనయన కాలే తస్య (ఉపవీతస్య) గృహ్యకారై రను 
కృత్యాదితి చేత్సత్యం ... ..” “ఉపనయన ప్రకరణే౭_ పి తద్వ్యాఖ్యానావసరే 
సుదర్శనాచార్యె రుపాసనే గురూణా మితి విహితం యజ్ఞోపవీతం ప్రాప్తం 
ఇతి వ్యాఖ్యాతమ్‌” అని ఆపస్తమ్బ గృహ్యకారునిచే యజ్లోపవీతమే చెప్పబడ 
లేదనియు, దానినెట్లో సుదర్శనులు తన భాష్యమున జూపిరనియు తన కా 
సుదర్శన మార్గమే దొజకినదనియు విపుల వ్యాఖ్యాన మొనరించినారే! ఇది 
యేమి? అని ప్రశ్నింతురు. 


వినుడు! ఇప్పటికి మికు పూర్వగ్రంథ పఠనమువలన అజినోత్త 
రీయములు ముఖ్యములగు _నుపవీతములని తెలిసియే యున్నది. ఈ 
విషయమును సృష్టీకరించినది ఆపస్తంబ మహర్షియే యను విషయముగూడ 
మోకు దెలిసియేయున్నది. 


కాని సంధ్యాభాష్యకారు లజినోత్తరీయోపవీతముల మజుచి తమ యాచా 
రమున అవిమర్శితముగ నుండి సుదర్శనార్యులచే ప్రవర్తింపజేయబడిన 
సూత్రోపవీతమును ప్రకృతముగ జేసికొని, సుదర్శనోక్తియందు తమ. కొను 
కూల్యమును గల్పించుకొనిరి. 


విచారింప, సుదర్శన హరదత్తులు బోధాయనులకువలె ఆపస్తంబుల 
కును పురుషార్థసూత్ర మనుకొనదగిన “యజ్ఞోప వీతకాల స్ఫ్యా ద్వాచనే 


యజ్ఞోపవీత శత్త్వదర్శవము 31 


కృత ఆశిషామ్‌” ఇత్యాది కపర్దికారికలచే ప్రవర్తించిన యజ్లోపవీతమునకై 
పాటుబడి దాని నెట్లో సాధించినమ, ఆజిన వాసో రూప యజ్లోపవీతముల 
ప్రాముఖ్యమును ఆ యా స్థలముల జూపుచు వారిరువు రెచ్చటవైనను 
ఆపస్తంబ గృహ్యకారు లుపవీతమును జెప్పరేదని ప్రవర్తించలేదు. కావున 
సంధ్యాభాష్యకారోక్తి నిరాధారము. 

మటీయు ఆపష్షమృ్బ గృహ్యకారులేగాక, ఆశ్వలాయన, గోభిల, కాఠక, 
హిరణ్య కేశీయ, పారస్కర గృహ్యకారులుగూడ నుపనయన ్రకరణముల 
యజ్ఞసూ(త్రమును విధింపక ముఖ్యోపవీతములగు అజినోత్తరీయములనెే విధిం 
చిరి. కొందరు గృహ్యకారులు ప్రత్యేక స్థలముల యజ్ఞసూత్రమునుగూడ 
జూపిరి. _ వైదిక ధర్మప్రచారమునకు బద్ధకంకణులును శ్రుతి రహస్య 
ప్రకాశకులు నగు ఇట్టి గృహ్యకారులు సర్వ వైదిక కర్మానుష్టానమునకు 
మహోత్తమ సాధనమగు నుపవీతమును జెప్పక పోవుదురా? ప్రయోగమున 
ముఖ్యమును గ్రహింపవల సియుండ గౌణమునకు ప్రపక్తి యెట్లు? విచారింప 
వారి దృక్పథమున ఉపవీత _[క్రియాసాధన బోధకమగు 'అజినం వాసో 
వా'అను శ్రుతియే ప్రత్యక్ష మగుచున్నది. దాని ధారణమును 'మిత్రస్య చక్సుఃి 
అను మొదలగు మంత్రములు ప్రతిపాదించినవి. కనుకనే బోధాయనులు 
పురుషార్ధ సూత్రమును జెప్పినను క్రత్వర్హముగ నజిన వాస్తస్సులను తదభా 
వనమున సూత్రమును 'అజీనం వాస ప్యూత్రం వా... ...' అని విధింపవలసీ 
వచ్చెను. ఈ యర్థమునే టుప్‌టీకయందు. భట్టపాదులును, అధ్వర 
మొమాంసా కుతూహల వృత్తియందు (పు.45) వాసుదేవన దీక్షితులును 
సమర్థించియుండిరి. 


అవేకులు బోధాయనాదుల పురుషార్థ సూత్రమునుజూచి తదితర 
గృహ్యకారు లుపవీతమును జెప్పలేదనుట పొరబాటు. శ్రత్వర్థ పురుషార్థతలు 
ప్రతినిధి సూత్రమునకును ప్రొప్పించగలవను విషయమును ముందు. జెప్పగ 
లము. గృహ్యధర్మానుక్రమమున గోభిల, కొఠక, పారప్కరులు యజ్ఞహాత్రధా 
రణమును జెప్పకపోవుటవలన తద్వ్యాఖ్యాతలు ఆ గృహ్యకారు లుపవీతమును 
జెప్పలేదని వ్రాయుచు, దానిని మేఖలాబంధవాన్నరమునను, అజినధారణము 
నకు ముందును, తమ తమ యుక్తులచే ధరింపవలెనని వ్రాసిరి. పాఠక విశ్వా 


32 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

సముకొజుకు (పు.34)' పారస్కర భాష్య ముదాహరింపబడినది. సంస్కార 
దీపమును సంస్కార గణపతియు నిట్లు 'సూత్రానుక్తమపి సర్వభాష్యకార 
సమ్మతం ఉపవీతధారణ మస్మిన్నవసరే కర్తవ్యమ్‌ అని వ్రాసిరి. సాంఖ్యా- 
యన గృహ్యమున అజినధారణానంతరమున యజ్ఞ సూత్రము వ్రాయబడి 
యుండెను. వారాహ సూత్రకారుడు మేఖలానంతరమున ఉపవీతమును 
పరిధానవస్త్రమును అజిన ధారణమును [క్రమముగా వ్రాసెను. మానవ 
సూత్రకారుడు వరుసగా యజ్ఞసూత్రమేఖలాజిన ధారణములను విధించెను. 
వైభానస గృహ్యము మేఖ. లోపవీత కృష్ణాజిన ధారణములను క్రమముగ 
విధించుచున్నది. 


జైమినిసూత్రము క్రమముగా వపన యజ్ఞసూత్ర .. . మేఖ లాజిన 
ధారణములను, _ కౌషీతకి సూత్రము మేఖలానంతరమున యజ్ఞ 
సూత్ర ధారణమును వ్రాసినవి. ద్రాహ్యాయణవృత్తి కారుడు 
భాదిరసూత్రవ్యాఖ్యాత. “యజ్ఞోపవీతం” (౧-౪-౫) అను సూత్రము 
నకు నిత్యమైన దొకటి యుండ ఉపనయన ప్రసక్తి యందు 
మజీ యొకటి ప్రాస్తించినదనియు, యజ్ఞోపవీతము అజినక్రమముగా 
అమంత్రకముగా ధరింపవలయుననియు వ్యాఖ్యానములను జేసిరి. ఆశ్వ 
లాయనసూత్ర ప్రయోగకర్తలు కొందజు, పారస్కరాదులు* యజ్ఞసూత్ర 
ధారణమును అజినధారణానంతరమున “ద్విజత్వ చిహ్నార్ధ మని సంకల్పించి 
ధరించుచున్నట్లు వారి వారి గ్రంథములలో కనుపించుచున్నది. అట్టి 
దానిని పురుషార్థమనుటలో సందేహ ముండదు. యజ్ఞసూత్రము నెవ రెట్లు 
విధించినను క్రతుపురుషార్థోభయార్థత్వము కుదురక పోదు. 


ఇట్టుండ, విశేషజనులు పురుషార్థ కర్మాంగ సూత్రభేద జ్ఞానము లేకుండ 
యాగాదులుపైత మొనర్చుట తమ తమ వైదికకర్మలకు వైగుణ్యమును 
సంపొదించుకొనుటయే యనుటలో సందియ ముండదు. 
విఖన స్పూత్రము - మీమాంస్యము 


కాని వైఖొనప సూత్ర విషయ మిచట కొంత ముచ్చటించవలసి 
యున్నది. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 33 


విఖనోబుషి గృహ్యకారు లందఅతోపాటు తానును తన గృహ్యసూత్ర 
మున బ్రహ్మచారికి ఉత్తరీయమునుగా కృష్ణాజినమునే *.. ... కృష్ణమృగ 
స్యాజినమ్‌ .. ..” వైగ్భ. ౨-౪-౨౩ అను సూత్రముచే విధించి “యా 
అకృన్త న్నితి వస్త్రం, ఇయం దురుక్తాదితి మేఖలాం పరీద మిత్యుత్తరీయం 
యజ్ఞోపవీత మిత్యుపవీతం, మిత్రస్య చక్టురితి కృష్ణాజినం తస్మై దదాతి” 
వైగ్భ. ౫-౩౨ అను సూత్రముచే దాని ధారణమును విధించెను. 


కొని, ఈ అజినోత్తరీయ ధారణ ముత్తరీయోపవీత ధారణముకం టె 
ననంతరమున కనుపించుచున్నది. 


బ్రహ్మచారికి ఉత్తరీయాజినోత్తరీయములలో నజినోత్తరీయము. శ్రుతి 
విహితమును ముఖ్యకల్పమును గాన గృహ్యకారు లందయిను నజినోత్తరీయ 
ధారణ కల్పమునే తమతమ గృహ్యసూత్రములలో జూపుచు అనుకల్పమగు 
నుత్తరీయ విధానమును జూపరైరి. అందునను ఈ సూత్రమున నను 
కల్పమగు _ నుత్తరీయమునకు ముఖ్యకల్పమునకువలె ప్రథమ విధానము, 
అనంతరమున పురుషార్థోపవీతవిధానము తదనంతరమున ముఖ్యమగు నజిన 
విధానము యుక్తము గాదు. అందువలన నుత్తరీయ విధానము ప్రక్తిప్తమని 
తోచుచున్నది. 

ఇందుకు పూర్యోత్తర (గ్రంథమును పరామర్శింప-- 

“త త్రాగ్నే ర్యాయవ్యా ముపవీ తాజిన మేఖలాఒహతవస్త . ... 
సంభారాక దర్శేషు సంభృత్య ..... ప్రోక్షయతి” వై. గృ. ౨-౫-౩౦ 
“మేఖలోపవీతాజిన దణ్జధారీ ... .. (వైగృ.౮-౨-౧౫) అను సూత్ర 
ములందున ఉపనయన సంభార సంభరణోపనీతధార్య ద్రవ్యకథనములలో 
నుత్తరీయ ప్రసక్తియే కనుపింపదు. 


వైఖానస ధర్మసూత్రమున్ను 
“డ్తపనీతో బ్రహ్మచారీ మేఖలోపవీతాజిన దణ్ణధారీ ... ... వ్రతేవాధ్య 
యనం కరోతి” వైధ. ౧-౨-౧. 
“వైస్టికః _. ... దణ్ణీ పూత్రాజివధారీ .... ... భైక్స భోజీ భవతి.” వైధ. 


౧-౩-౬. 


3డ యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

అను సూత్రములచే నుత్తరీయమును విధించుట లేదు. 

ఇదిగాక ఈ గృహ్యసూత్రభాష్యకర్త , యగు నృసింహ వాజపేయ 
యాజులు “వస్త్రం దదాతి తన్మంత్రం వాచయిత్వొ ... ఆ 
మేఖలాం దదాతి .. .. .. ఉపవీతం దదాతి .. .. 
కృష్ణాజినం తస్మై కుమారాయ _ దదాతి. తన్మంత్రం వాచయిత్యో- 
పవీతవ ద్ధారయతి” అను భాస్యమున ఈ *పరీద మిత్యుత్తరీయ” మను 
వాక్యమును ్రసక్తిలోకిగూడ తానీయరైరి. ఇదిగాక నారాయణభట్టకృత 
టిప్పణిగూడ “మేఖలా యజ్ఞోపవీత కృష్ణాజినేష్పపి మన్త్రవాచనమ్‌” అని 
ఉత్తరీయపు జోక్యమునే కలిగించుకొనదు. 

కావున ఈ “పరీద మిత్యుత్తరీయమ్‌” అను వాక్యము ప్రక్తిప్తము 
కాకపోవు 'అుట్లు? అని అనుకొనెదమా? పారాయణవ్రతములలో నీ 
వాజపేయ వ్యాఖ్యానమున “ధాతాది పూర్వం .. ... పూర్వాదీని సూత్ర 
దండాదీ న్యప్పు విసృజ్య ౨.  వైగ్భ. ౨-౭-౭౬. 

అను సూత్రమున “... .. ఆదిశబ్దేన వస్త్రమేఖ లోత్తరీయ కృష్ణాజినా 
న్యపి గృహ్యన్తే” అనియు సమావర్తన ప్రకరణమున ... .. ... ఉదుత్తము 
మిత్యుత్తరీయం .. . వైగ్య. ౨-౧౩-౧౩౩ అనియు, బ్రహ్మచారికి 
ఉత్తరీయ విసర్ద్షనము కనుపించుచున్నది. దీక్తితీయ వ్యాఖ్యానము “ఆజినం 
వాసో వా” అను శ్రుతియందలి వా శబ్దము సముచ్చయార్థకము గాన 
నుత్తరీయ సూత్రాజినముల ధరించవలయునని నుడువుచున్నది. కావున 
ఈ విషయమున ప్రత్యేక మొమాంస యుక్తమని వదలివేయుచున్నాను. 


పారస్కరసూత్ర ప్రతికృతి 
అత్ర యద్యపి యజ్ఞోపవీతధారణం స సూత్రితమ్‌. తథాపి ఏక వస్త్రాః 
ప్రాచీనావీతిన ఇతి (ప్రేతోదకదానే (ప్రాచీనావీతిత్వ విధానాత్‌' 'దండాజినోపవీ 
తాని మేఖలాంచైవ ధారయేత్‌” ఇతి యాజ్జనల్కేన బ్రహ్మచారిణః ఉపవీత 


ధారణ స్మరణాత్‌ తథా 'సదోపవీతినా భావ్యం .. ౬. .న తత్క ఎతమ్‌ 
ఇతి ఛన్జోగ పరిశిష్టే కొత్యాయనేన సొమాన్యతః సర్వాశ్రమిణూం సదా 


యజ్ఞోపవీత తత్త్యదర్శనము 3ెస్‌ 
యజ్ఞోపవీత ధారణ స్మరణాచ్చ, యజ్ఞోపవీత ధారణం తొవ దుపనయన 
ప్రభృతి ప్రాష్తమ్‌. తచ్చ కుత్ర కర్తవ్య మిత్యవసరా పేక్షాయాం బౌచిత్యా 
న్మేలలాబన్స నానన్హరం యుజ్యతే. ఏతదేవ కర్కోపాధ్యాయ వాసుదేవ దీక్షిత, 
రేణు దీక్షిత ప్రభృతయ స్స్వప్వగ్రస్థేషు యజ్ఞోపవీత ధారణ _మన్తావసరే 
లిభితవన్నః తచ్చ సర్వకర్మాజ్లత్వా న్మన్త్రవ దుచ్యతే. ఇతి మన్త్రమపి 
శాఖాన్తరీయం లిఖితవన్తః తతో౭ఒత్ర “యజ్ఞోపవీతం ౨... తేజ” 
ఇతి మాణవక పరఠితేన మన్తేణ ఉపవీతం పరిధాాయతి ఆచామయతి 
అథ తూస్రీ మైణేయ మజిన ముత్తరీయం కరోతి (ఇతి). 


సూత్ర ప్రాధాన్యవాదము 

మిరు. శాస్త్రీయములైనను సదాచరణములో లేని మార్గములను 
జూపిన చూపవచ్చును. మరు చూప్పునట్టి మార్గము క్రొత్తదిగ హృదయ- 
మును కలవర పెట్టుచున్నది. 

1. వినుడు! 'ప్రాగపవర్గా ణ్యుదగపవర్గాణి వా యజ్లోపవీతీ ప్రదక్షిణం 

లి గి ఖా యలు 

దైవాని కర్మాణి కరోతి" _ ఆమశ్రావు ౨-౧౫. 

అను సూత్రమందలి 'యజ్ఞోపవీతీ' అనుపదమునకు భాష్యకర్తయగు 
కపర్షిస్వామి “దక్షిణస్య బాహో రధస్తా తృవ్యష్య బాహో రుపరి న్యస్తం 
కార్పాసం సూత్రం యస్య సః యజ్ఞోపవీతీ” అని కుడిచేతి క్రిందుగ 
నెడమభుజము మోదుగ నుందు, ప్రత్తితో నిర్మింపబడిన దొరముగల వాడు 
-- అని వ్యాఖ్యానము జేసియున్నాడు. 

2 గోభిల పూత్రకారుడు 'యజ్ఞోపవీతం కురుతే సూత్రం వస్త్రం 
వాఒపీ వా కుశ రజ్ఞుమేన _ గోల్స్‌ ౧౨౧. 

జు 

అవి, యజ్ఞసూత్రమును, వస్త్రమును, దర్శ్భత్రాటిని, ఉపవీతద్రవ్యము 
లుగ విధించుటలో ప్రథమమైన దానినిగ సూత్రమునే నిర్లేశించెను. 

8. వైదిక పార్వభౌముడను బిరుదముగల గృహ్యరత్న కంఠభూషణ 
కారుడు, 'అజినం వాసో వా దక్షిణత ఉపవీయి ఇతి వాసో విన్యాస 
స్యోపవీతత్వం యద్యపీ శ్రూయతే. తథాపి “సూత్రం నవం వై త్రివృత్‌' ఇతి 


36 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


'త్రివృత్చూత్ర స్యోపవీతత్వ శ్రవణా దాచారాచ్చ. సూత్రమేవ ధార్యమ్‌' అనగా 
నజిన వాసస్సులు శ్రుతియం దుపవీత దద్రవ్యములుగ విధింపబడినప్పటికి 
“సూత్రం నవం వై త్రివృత్‌' అను శ్రుతి సూత్రరూప యజ్ఞోపవీతమును 
విధించుచున్న దగుటవలనను ఆచారము ననుసరించియు సూత్రమే యజ్లో- 
పవీతమని సిద్ధాన్తీకరించుచున్నాడు. ఇట్టి సూత్రప్రాధాన్యమునకు గతియేమి? 

4 శ్రు! “కథ మయజ్లోపవీతీ బ్రాహ్మణః” అను శ్రుతియు, 
శ్లో! నామైవ తే వరద వాఖ్చీత దాతృభావం 

వ్యాఖాత్యతో న వహసే వరదాన ముద్రామ్‌, 

జ మ! య! 

విశ్వప్ర సిద్ధతర విప్రకుల ప్రసూతే 

ర్యజ్ఞోపవీత వహనం న హిఖల్వ పేక్ష్యమ్‌. 

అను వరదరాజ స్తవమందలి అప్పయ్య దీక్షితులవారి శ్లోకము స్మృతి 
పథమున టబ్రవేశించినపుడును యజ్ఞసూత్రమే ఉపస్థితమగుచున్నది. 


5. సన్న్యాసులు సైతము శిఖా యజ్ఞోపవీతములను వదలెద రనిన 
జుట్టును జందెమును వదలుచున్నారు. కాని అపుడు మారు చెప్పునట్రి 
/ లు 
అజినోత్తరీయములు స్మృతికిగూడ రావు. ఎందరెందరో శిష్టులు ఎంతయో 
కాలమునుండి యజ్ఞసూత్రముతోనే సర్వవైదిక కృత్యము లొనరించుచున్నారు. 
ఇక మిరు వైదిక కర్మలు ముఖ్యోపవీతముల సహత్వము(కలయిక్రతోనే 
జేసిన విశేషమున్న దనెడు _ ప్రమాణవచనములను జూపిననే మాకు 
సదాచార మిది యను ప్రామాణ్యబుద్ధి కల్లును గాని లేకున్న గలుగనేరదు 
మ గి 
“ా అని మారు ప్రశ్నింతురు. 


ఏతన్నిరాకరణము 
వినుడు! 
1, ఆపస్తంబ శ్రౌత పరిభాషయందు కపర్షిస్వామి -- 'యజ్ఞోపవీతీ" 


యన ప్రత్తితో నిర్మింపబడిన దారము గలవాడని భాష్యము జేసినది 
సత్యమే కాని, ఆ సూత్రమందలి ఆ పదమునకు హరదత్తాచార్యులు “ఆజినం 


యజ్ఞోపవీత తత్త్వదర్శవము క్రి? 
వాసో వా" ఇతి బ్రాహ్మణే వ్యాఖ్యాతం' అని. అజినముగాని వస్త్రముగాని 
ఉపవీతముగ గలవాడని వ్యాఖ్యానము జేసియున్నా రనునది పాఠకులకు 
దెలిసినదే. ఈ విషయమున కపర్షిస్వామి అభిప్రాయమును దెలిసికొవలేము. 
ఆయన కొక నమస్కారము. 


2. గోభిల గృహ్యకారుడు ఉపనయనమునను స్నాతకమునను ఆజినోత్త 
రీయములను మాత్రమే విధించి, యజ్ఞస్తూతమును విధించక “యజ్ఞోపవీతం 
కురుతే ... .. .. మేవి ౧-౨-౧ అని (ప్రత్యేకస్థలమున ఉపవీత 
'ద్రవ్యవిధాయక సూత్రమును నిర్మించెను. ఈ సూత్రము *వాససా యజ్లో 
పవీతం. కురుతే. తదభావే త్రివృతా సూత్రేణ కుశ బాల ముఖ్బ ప్రతిసర 
రజ్జభి ర్వా” (అనగా వస్త్ర ముపవీతము), ఆది లేనప్పుడు 'ప్రత్తిదారము, 
దర్భ గోవాలము, ముఖ (తృణ విశేషములు), (కడిలవార తత్రాళ్లు) 
ఉపవీతములు అను నిగమ పరిశిష్ణపు ద్రవ్య విధాయక వచనము, నంటిది. 
వస్త్రప్రాధాన్య బోధకములగు ఉపవీత ద్రవ్యవిధాయక వచనములు పెక్కులు 
గలవు. కాని, గోభిలాచార్యుడు 'యజ్లోపవీతం కురుతే' అను సూత్రమున 
యజ్ఞసూత్రమును ప్రథమముగ నిశ్రేశించెను. అయినను తైత్తిరీయారణ్యకశ్రు 
తులయొక్కయు నిగమ పరిశిష్టాపస్తంబాది బహుతర స్మృతులయొక్కయు 
ప్రామాణ్యమువలన 'పాఠక్రమా దర్ధక్రమో బలీయాక' ఆను న్యాయము 
ననుసరించి వస్త్ర, శబ్దమును పూర్వపఠితమైన దొనినిగా గ్రహించవలయును, 
పై దగు శ్రుతిస్కృతి ప్రామాణ్యమును ఈ సూత్రమందలి దుర్చలమగు 
పాఠక్రమము. బాధింపజాలదు. కావున నీ సూత్రమునకు సూత్రప్రా 
ధాన్య వ్యాఖ్యానము యుక్తమైనది గాదు. అట్లుగాకున్న గోభిలపూత్రకారు 
డుపనయన స్నాతకములలో ప్రధానోపవీతములగు అజినోత్తరీయములను 
జెప్పియున్నాడు. కాన ముందువ్రాయబడబోవు .(పు.48) ఉత్తరీయ వ్యాఖ్యా 
నములోని జొతుక్తర్ధ్యవచనము ననుసరించి వస్త్ర, శబ్దమునకు వస్త్రచీరము 
(గుండ్రముగ కుట్టబడిన గుడ్డ పేలిక్ర)ను అర్థముగ జేపికొని యజ్ఞోపవీత 
గౌణద్రవ్యములగు సూత్రము, వష్త్రచీరము, దర్భత్రాడు--వీనిలో సూత్రము 
'ప్రధానమైనదని చెప్పుట పర్వష్మృతి వ్యాఖ్యాన సమ్మతము. గౌణములగు 


38 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
లే 


సూత్ర కుశ రజ్జువులకు మధ్యనున్న వస్త్రశబ్దమునకు వస్త్రచీరము (గుడ్డ 
సేలికును అర్ధముచెప్పుటలో అనౌచిత్య మేమియు లేదు. లేక యీ 
సూత్రము పురుషార్థోపవీత విధాయక మనుటలోను బాధ కనుపించదు. 


త్రి గృహ్యరత్నకంఠభూషణము విచారింప పాంచరాత్రాగమ మత 
స్టులకు సంబంధించినది. ఆ కొరణమున మన కది ఇచ్చట విమర్శ 
కనావశ్యకమే యైనను దీని కర్త వైదిక సార్వభౌమ బీరుదము గలవాడు 
కావున విమర్శింపక తప్పనిదగుచున్నది. ఈయన “ప్రసృతో హై యజ్ఞో 
పవీతినో యజ్లో౭ప్రసృతోఒనుపవీతినఃో అనుశ్రుతి యందలి ప్రసృతా 
ప్రసృతశబ్దములకు, 

“ప్రసృతఃసృ గతౌ - ఉద్గతః ప్రవృత్త ఇత్యర్థః (జరిగినది, అప్ర 
సృతః=అనుద్గతః” అని _వ్యాఖ్యానముజేయుట యుక్తతమ విషయమేగాని, 
లైత్తిరీయారణ్యక  శ్రుతులును, తద్భాష్యములును బహుతర స్మ్కృతులును 
అచట మిమాంసిత విషయములున్సు గృహ్యకారులును అజినోత్తరీయము 
లకు ప్రాధాన్యమును తత్‌ స్టానాపన్న సూత్రమునకు గౌణతను చూపుచుండ 
అతి సాహసముతో యద్యపఫీత్యాది వచనములచే వేద విహితములగు అజి 
నోత్తరీయములను యజ్ఞోసవీతములుగ (గగ్రహింపక పై పెచ్చు ఆపస్తంబు 
లుపవీతమును జెప్పలే దనుచు సూత్రమునే ప్రధానోపవీతముగ గ్రహించుట 
జూడ నది ఈయన వైదిక సార్వభౌమతకు బదులు అవైదిక సార్వభౌమతను 
వెల్లడి చేయుచున్నది. 


ఇది గొక వైద్యనాథ దీక్షితులు తొమ్మిది పీటలు గల దానిని 'త్రివృత్‌” 
అని చెప్పుటలో 'నవ వై త్రివృత్‌' అను శ్రుతిని ప్రమాణముగ నిచ్చుచుండ 
ఈయనకు ఆ శ్రుతిగాక “సూత్రం నవం వై త్రివృత్‌” అనుశ్రురి శ్రుతికి 
శ్రుతమై సూత్రరూప యజ్ఞోపవీతమును ప్రధానమైన దానినిగ సిద్దాన్తీ- 
కరింప జేయుచున్నది. ఈ శ్రవణము వారి సుకృతము ననుసరించి సర్వజన 
శ్చాఘ్యతమ విషయమే యైనను ఏతచ్చుంతి ప్రతిపాదిత సూత్రరూప యజ్లో- 
పవీతమును మాత్రము పూర్వగ్రన్ధ పర్యాలోచనము వలన గౌణమే యనక 
తప్పదు. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 39 

4 "కథ మయజ్ఞోపవీతీ బ్రాహ్మణః" అను శ్రుతికిని, అప్పయ్య 
దీక్షితులవారి వచనమునకును కేవల పురుషార్థ సూత్రమైనను, కక్రత్వర్ధ 
సూత్రమైనను, ఉభయార్థ సూత్రమైనను. లక్ష్యము. కావచ్చును. అంత 
మాత్రమున అలసత్వముచే వైన యాచారమునకే 'ప్రామాణ్యమిచ్చి శ్రుతి 
ప్రతిపాదిత ముఖ్యమార్గముల వదలి గౌణమార్గముల వర్తింపరాదు. తమ 
తమ గృహ్యకారధర్మముల వదలి ఇతర గృహ్యకార మత మనుష్ఫింపరాదు. 
ఇందుకు ధర్మశాస్త్ర వచనము లిట్లు బోధించుచున్నవి. 
శ్లో! ప్రభుః ప్రథమకల్పస్య యోనుకల్చేన వర్తతే, 

ప నాప్నోతి ఫలం తస్య పరత్రేతి శ్రుతి స్మృతః. 

తాః అనగ ముఖ్య ధర్మాచరణమునకు సమర్థుడ్రైయుండియు గౌణ 
ధర్మ మనుష్టించువానికి పరలోక సౌఖ్యము. లేదని శ్రుతి స్మృతులు 
చెప్పుచున్నవి. 
్గోః బహ్వల్పంవా స్వగృహ్యక్తం యస్య యత్కర్మ చోదితమ్‌, 

తస్య తావతి శాస్త్రార్ణే కృతే సర్వః కృతో భవేత్‌. 

తొ[ అనగా తమ గృహ్యకారులు కొంచెము చెప్పినను గొప్పగ 
చెప్పినను దాని ననుషించిన మాత్రమున నంతయు జేసిన ఫలము ప్రాప్త 
మగుచున్నది. కావున గృహ్యకారానుమతమగు ముఖ్యకల్పము ననుషానము 
లోనికి దెచ్చుకొనవలయును. 

కావున వైదిక ధర్మాసక్తులు తాము చేయు కర్మలను తమతమ గృహ్య 
కొరోక్తి ననుసరించి సవిమర్శముగ జేసికొని కృతార్థత నొందవలయును. 


భగవత్సాద ప్రామాణ్యము 


ర ఇక పన్న్యాసులు యజ్ఞసూత్రమునే వదులుచున్నారు? అను 
ప్రశ్నకు సమాధాన మిొయబడుచున్నది. 


విశ్వేశ్వర సరస్వతీ కృత యతిధర్మపంగ్రహమున _ 


త్త యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

“తతో యజ్ఞోపవీతం హస్పే కృత్వా ౨. ఆని 

పన్న్యపించువానికి సూత్రోపవీత త్యాగవిధియు లోకమున నట్టి యాచ 
రణమును ఉన్నమాట సత్యమే కాని ఆ సూత్రోపవీత ముత్తరీయ ప్రతినిధి 
కాగూడదను మాట యెచ్చటను లేదు గాన నదియైన గావచ్చును. లేక 
బోధాయనానుగృహీత పురుషార్థ సూత్రమైనను గావచ్చును. ఏది యైనను 
'పై వచనార్థమునకు విప్రతిపత్తి లేదు. 

ఈ విషయమున శ్రీ శంకర భగవత్పాదులు, బృహదారణ్యక (3-౫-౧) 
భాష్యమున ఏషణాత్రయ పరిత్యాగ శ్రుతి వ్యాఖ్యానావసరమున సర్వకర్మ, 
కర్మ సాధన పరిత్యాగమును ప్రతిపాదించుచు- 

యజ్ఞోపవీత ప్రసక్తియందు ఈ గ్రన్ధమునకు మూలము లైన “నివీతం 
మనుష్యాణామ్‌” అను శ్రుతిని “యజ్న్ఞోపవీత్యేవాధీయాత” అను లైత్తిరీ 
యారణ్యకశ్రుతిని పప్రమాణముగ జేయుటవలన నుత్తరీయోపవీతమునకు 
తత్పుతినిధి సూత్రమునకు త్యాగము వ్యక్తమగుచూ ఉత్తరీయోపవీత ప్రాధా 
న్యము సిద్ధాన్తిత మగుచున్నది. 

ఇది యంతయు గాక కల్పసూత్రకారుడగు బోధాయన మహర్షియు 
ఓ అ అ తస్య చౌలవ త్తూస్ణీం కేశానోఒప్య స్నాప్యాచ్భాద్యాలంకృత్యా 
దివ్యాభిముఖ స్పీష్ట న్నజినం వాసో వా ... ... సవ్యమితి యజ్ఞోపవీతమితి 
బ్రాహ్మణమ్‌.” బో.గృ.శే. ౧౧-౩ 'యజ్ఞోపవీతిన మప ఆచమయ్య 
దేవయజన _ ముదానయతి' బోంగృ.శే. ౧౧-౪౪ అను సూత్రములచే 
నుపనయనాది యందు అజినమునే యుపవీతముగ ధరించనలయునని 
ఆచారాన్తరమును బోధించుచున్నాడు. ఇది యిట్టిది గావుననే ఆర్య ధర్మ 
ప్రత్యక్ష ఫలబోధినియందు మహా మహోపాధ్యాయ ముదిగొండ నాగలింగ 
శాస్త్రులుగారు “ఊర్ధ్వ కాయమున వస్త్రము యజ్ఞోపవీతమువలె ... ... 
ఎ. ఖై వర్ణికులకు యజ్ఞోపవీతము విహితమైనది. అది చర్మమైనను 
లేక వస్త్రమైనను నుష్ణగుణములు గలవియే. గొవున “నిత్య యజ్లోప 
వీత్తీ అని ధర్మములందును '“ఆజినం నాసో వొ అని శ్రుతియందును 
విధింపబడియెను”.ఆమి వ్రాయుచున్నారు. __౨.౨. 


యజ్ఞోపవీత తత్ర్వదర్శనము న! 
ఈ విమర్శవలన సూత్ర ప్రాధాన్య వాదము నిరస్తమైనది. 


ఉత్తరీయోపవీత ప్రాధాన్య నిరూపణము 
శ్లోకి ఏకమేవ యతే స్పూత్రం సాజినం బ్రహ్మచారిణః 
పోత్తరీయాణి గృహిణ స్తథైవ వనవాసినః, 
శ్లో! సదోపవీతవ ద్ద్రార్యం వాస్‌ ప్పకల కర్మపు, 
సహయజ్టోపవీతేన బర్నీయా చ్చాాద్ధకర్మణి. -- (ధూపవృత్తి). 
న్లో ఉపవీతం యథా యస్మికా ధత్తే కర్మణి వైదికే, 
బ్రహ్మచారీ గృహస్థశ్చ తద్వ ద్వాపోఒపి ధారయేత్‌. 
చా (అఘ్వాళ్ళలాయనన్మృతి. 
(ఉత్తరీయం సమాఖ్యాతం వాసః కృష్ణాజినం శుభమ్‌) 
-ా (గోభిల భావ్యము). 
క్లోః! యథా యజ్ఞోపవీతం తు ధార్యతే ప్త ద్విజోత్తమైః, 
తథా సంధార్యతే యత్నా దుత్తరాచ్చాదనం శుభమ్‌. 
శా (క్రత్యసార వముచ్చుయమ్యు.. 
వ్యాకి ఉత్తరీయధారణంచ యజ్శోపవీతవత్‌. యథా ద్విజోత్తమై 
స్పవ్యాపపవ్యత్వాదివా ఉపవీతం ధార్యతే తథా ఉత్తరాచ్చా- 
దనం పర్వెరేవ ధార్యమిత్యర్థః. 
ఆ (వీరమ్మితోదయమ్ము). 
అనగా మనముచేయు సర్వకర్మలం దుపవీతనును ప్రపిద్ధితో నుండు 
యజ్ఞసూత్రముతో గూడ నజినమునో, ఉత్తరీయమునో ధరించవలయునని 
తాత్పర్యము. 
ఇదిగాక వివాహోసనయనములందు నమునము యజ్ఞ సూత్రముతోమ 
అజినోత్తతీయములతోనే బొపాస వాగ్నికార్య సంధ్యావందనాదులు జేయు 


త్త యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
లా 


చున్నాము. అటులనే యెల్లప్పుడు వైదిక ధర్మముల ననుష్మించవలయునను 
నర్థము నీ క్రింది వచనములు (ధ్రువము జేయుచున్నవి. 


ఉత్తరీయ ప్రాధాన్యోదాహరణము 
తత శ్చీరోత్తరాసంగ సన్ధ్యా మన్వాస్య పశ్చిమామ్‌. 
రామా.అయో.కొ. న.శం-౪౮. 


అనగా శ్రీరామచంద్రుడు నారతో నిర్మింపబడిన యుత్తరీయమును 
ధరించి సాయంసన్ధ్య నుపాసించెను. 


ఇచట వాల్మీకి శ్రీరాముని సంధ్యావందనమం దుత్తరీయోపవీత 
ప్రాధాన్యమును వ్యక్తము చేయుచున్నాడు. 


మజీయు. పద్మపురాణము పాతాలఖండము ౧-౫౪వ ళ్జోక మిట్లు 
చెప్పుచున్నది. 
శ్లో! హత్వా నీవారకాక్‌ భోక్తు ముపవిష్ట స్ప కొననే, 

ఉపవీతాని దదృశే తేషాం సాజినకానిచ. 


తా! ఆకలిగొన్న భూరిద్యుమ్నుడను రాజు నివ్వరిధాన్యముల ేకరించు 
కొని వచ్చు నలుగురు బ్రాహ్మణులజంపి ఆ ధాన్యముల దినుటకు గూర్చుండి 
ఆ బ్రాహ్మణుల శరీరములందు అజినములతో గూడిన ఉపవీతముల జూచెను. 

మహోదయులారా! చూచితిరా? 

అజినవాసః ప్రాధాన్యమును! జాగృత. 


గౌతోపవీత మపరిత్యాజ్యము 


ఇచట నొకప్రశ్న బయలుదేరుచున్నది! అది యేమన? ముఖ్యగౌణ 
ములగు వస్త్ర సూత్రోపవీతముల సంభవమందు ముఖ్యమును గ్రహించి 
గౌణమును ఎందువలన వదలగూడదు? అని. 


పనుడు, ఉత్తరీయమునకు ప్రమాదాదికమువల్లనైన అసంభవత్త్వాది 
కము. ప్రాప్తించి దానివలన దోషములు _ప్రాప్పించునని యేతదర్ధమై 
సూత్రము ధరింపబడుచున్నదను విషయము పూర్వమే వివరింపబడినది. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము శ 


కావున అట్టిదానిని వదలిన పూర్యోక్తదోష ప్రొప్పీ యుండక పోదు. 
కాన గౌణమగు నుత్తరీయార్ధ సూత్రమును వదలగూడదు. ఇందుకు 
సముచ్చితి బోధకములగు వచనము లనేకము లుదాహరింపబడినవి. 


ఇదిగాక ఈ విషయము సంస్కారదీపమం దీక్రింది విధమున విచా 
రింపబడియున్నది. 


సంస్కారదీపకొది విమర్శనము 


*న చ తృతీయ (ఉపవీత) త్యాగాపత్తి:. సర్వార్థత్వేన ధృతత్వాత్‌. 
ఉత్తరీయస్య సర్వదా సత్వాసంభవాత్‌. ఇతి శిష్టాచారోఒ స్యేవమ్‌.” 
అనగ నుత్తరీయార్ధము ధరించిన యజ్ఞసూత్ర ముత్తరీయోపవీతముతో జేయ 
దగిన సర్వకర్మలకొజకు ధరింపబడినదగుటవలనను, ఉత్తరీయ మెల్లప్పుడు 
ధరించబడి యుండుట అసంభవము గనుకను తృతీయోపవీతము తీసివేయ 
దగినదిగాదు. శిష్టాచారము నిట్ల యుంటున్నదని తాత్పర్యము. 

ఇందువలన ఆపస్తంబ ధర్మసూత్రమున గృహస్థ ప్రకరణమున గృహ 
స్థుకు నిత్యమైనదిగ నుపవీతము విధింపబడి, బ్రహ్మచారి ప్రకరణమున-- 

“ఉపాసనే గురూణాం .. స్యాత్‌” అను సూత్ర వ్యాఖ్యానమున 
హరదత్తులు “"ఏతేషు కర్మసు యజ్ఞోపవీత విధానా త్కాలాన్తరే నావశ్యం 
భావః” అని సూత్రోక్తకర్మలందు దప్ప మిగిలిన సమియములందు బ్రహ్మచా 
రికి యజ్ఞోపవీత మక్కజలేదను విషయము బ్రహ్మచారి మానుషకర్మలందు 
ధరింప వీలులేని అజినోపవీతపరముగాని ఆ యజినాసంభవత్తాది దోషనివా 
రణార్థమై ధరించబడిన యజ్ఞసూత్ర పరము గాదనునది స్పష్ట మగుచున్నది. 
అజినప్రతినిధి సూత్రమును. నిత్యముగ ధరించవలయు ననుటను మను 
స్మృతి. “కార్పాస ముపవీతం స్యాత్‌ మేఖలా మజినం దణ్ణ ముపవీతం 
కమణ్ణలుమ్‌”. అని విశదీకరించుచున్నది. స్మృతిముక్తాఫలము ననుప- 
నయన ప్రకరణమున “ఏతేషు కర్మసు యజ్లోపవీతవిధానా త్కొాలాంతరే 
నావశ్యం భావ ఇతి కేచిత్‌ (హరదత్తాః) వ్యాచక్షతే. బహుష్మృతి విరోధాత్‌ 
. శిష్టాచారవిరోధా త్తదనాదరణీయమే వేత్యన్యే” అనగా గురూ పాసనాది 


త్త యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


కర్మలందు దప్ప మిగిలిన సమయములలో యజ్ఞోపవీత మనావళ్యక మని 
కొందణును, అట్లనుట అనేక స్మృతులకు శిష్టాచారమునకు విరుద్ధమైన 
దగుటవలన ఆదరింపదగినది గాదని మతి కొందజు ననుచున్నారని చూప 
బడిన తాటస్ట్యము. 


ప్రకరణ విచారణలేక చేయబడినదనుట యుక్తము. కావున ఉత్తరీ 
యార్ధ సూత్రమును ప్రధానమగు నుత్తరీయ మున్నపుడును తీయగూడదు. 
సాహసించి తీయువారు యథోక్త ప్రాయశ్చిత్తార్లు అగుచున్నారు. మజియు 
నీ సంస్కార దీపకముందు గల విశేషము లేమన? ఉత్తరీయార్థ సూత్ర ముత్త- 
రీయ మన్త్రముతోనే ధరింపవలసియున్నప్పటికిని యజ్ఞోవీత మన్త్రముతోనే 
ధరించవలయు ననియు, ఉత్తరీయార్థ సూత్రముతో వైదికకర్మ నారంభించిన 
సీమ్మట ఉత్తరీయము ప్రాప్పించినను కర్మ మధ్యయం దుత్తరీయమును ధరిం 
పగూడదనియు, కర్మారంభమున నుత్తరీయ ప్రాప్పియం దుత్తరీయమును 
ధరింపవలయుననియు పూ.మి.అ.౬-పా.3 సూ.౧౬-౧౭ ప్రమాణముగ 
నీయబడినవి. మజీయు శిఖా యజ్ఞోపవీతాభావమున క్రతుపురుషార్ణోభ 
యాపచార ప్రయుక్త ప్రాయశ్చిత్త ద్వయ ముండునని వ్రాయబడియున్నది. 


ఇదిగాక, బోధాయనుల క్రతుపురుషార్థ్ధ సూత్రములకు వలె యజ్ఞసూ 
త్రమునకు నవసూత్ర మనియు, సంస్థాన విశేషమనియు నామాంతరములతో 
ద్వైవిధ్యము నొప్పి, సంస్థాన విశేషమన కర్మాంగమైనదని మన్వాదిస్మృతులను 
ప్రమాణముగ జేయుచు ఇది శూద్రునకుగూడ నర్షమైనదైనను శూద్రుడు 
దీనికి బదు లుత్తరీయమును గూడ ధరించ వచ్చు ననియు, నవసూత్రమును 
నిత్యముగ ద్విజులు మాత్రమే ధరించవలయును గాని, శూద్రుడు ధరించ 
గూడదనియు, వ్రాసిన విషయములు మిక్కిలి సమంజసములై యున్నవి. 
కొని ఈయన తా నుదాహరించిన నవసూత్ర సంస్థాన విశేష సూత్రములకు 
'పై విధమున వేరు వేరు లక్షణముల జూపి పిమ్మట 
ల్లి యజ్లోపవీతే ద్వే ధార్యే శ్రౌతే స్మార్తేచ కర్మణి 

తృతీయ ముత్తరీయార్ధే వస్త్రాభావే తదిష్యతే. 


యజ్లోపనీత తత్త్వదర్శనము కర్‌ 


అమ విశ్వామిత్ర వచనమును (ప్రమాణముగ జేసికొని తాను జూపిన 
యజ్జసూత్రములకు విలక్షణములగు ఈ శ్లోకమందలి శ్రౌత స్మార్త నిమిత్త 
ములగు రెండు యజ్ఞ సూత్రములకు వైక్యము ఘటింపజేయుట యుక్తము 
గాదు. మజీయు మనువును ప్రమాణముగ జేయుచు నీ శ్లోకమున 
ప్రతిపాదింపబడిన ఉత్తరీయార్థ సూత్రమును ధార్యమనుటలో మన్వాప 
స్తమ్బ బోధాయనా ద్యుపదిష్టమగు నుత్తరీయముయొక్కయును, దదర్ధ 
సూత్రముయొక్కయు అపరిజ్ఞానమే కారణమని చెప్పదగియున్నది. 

ఇదిగాక, ఈయన-- 
“హో పదోపవీతివా భావ్యం పదాబద్ధ శిఖేన చ, 

విశిభోఒవ్యుపవీతశ్చ యత్కరోతి న తత్కృతమ్‌. 


(ద్విజుడు ఎల్లప్పుడు యజ్ఞోపవీతము గలిగి జుట్టును ముడివేసికొని 
యుండవలయును. జుట్టును జందెమును లేనివానిచే జేయబడిన వైదిక 
ధర్మము వ్యర్థము.) అను ఛందోగ పరిశిష్ట వచన ప్రామాణ్యముచే దధి 
ఖాదిరాది న్యాయము ననుసరించి యజ్లోపవీతమునకు 'క్రతుపురుషోభయా 
ర్హత్వమును జెప్పటయు, ఆ యజ్ఞోసనీతము గల వాని కుభయ ధర్మలాభ 
ముండుటయు, లేనివానికి లేకుండుటయు యుక్తమేగాని, ఆ న్యాయము 
ఒక్క దధికి క్రతు పురుషోభయార్థత్వ సంపాదక మైనట్లు 'మన్వాపస్తమ్బ 
గోభిల హిరణ్య కేశీయాదులచే విధింపబడిన ఒక్క యజ్ఞసూత్రమునకే యుభ 
యార్ధత్వ సంపాదకమగును._ కొని, తనచే నిరూపింపబడిన ప్రత్యేక 
ధర్మముగల యుపవీత (త్రయమున కుభయార్ధత్వ సంపాదకము. గాదు 
ప్రతిసూత్రమున కుభయార్థత్వ సంపాదనములో బెచిత్యమును గానరాదు. 
అధ్వర మొమాంసా కుతూహల వృత్తియును, బోధాయనోక్త యజ్ఞసూత్ర 
ద్వయ ధారణవిధి ననుసరించియే యొకదానికి 'కత్వర్థతను మజియొక 
దానికి పురుషార్థతను అంగీకరించుచున్నది. 


చూడుడు. అధ్వరమిమాంసా కుతూహలవృత్తి; ౩-౪-౩. 


“డ్తపవ్యయతే ఇత్యనువాదో విధిర్వేతి సంశయః. తత్ర 'నిత్యయజ్నోం 
వీత ఇతి షృతిమూల శ్రుత్యా విహిత మేకం యజ్ఞోపవీతం పురుషార్థతయా 


త్య యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
నిత్యధార్యమ్‌.  'యజ్లోపవీత్యేవాధీయిత యాజయే ద్యజేతి ఇతి లైత్తిరీ 
యశ్రుత్యా “యజ్లోపవీతీ దైవాని కర్మాణి కరోతి.” ఇతి స్కృతిమూల 
శ్రుత్యాచ పర్వార్థతయా విహిత మన్య ద్యజ్ఞోపవీతమ్‌. తదేత త్పురుషార్ధేన 
యజ్ఞోపవీతేన సముచ్చీయతే. క్రతుపురుషార్థతయా సంయోగభేదాత్‌. బోధా 
యనసూత్రే “నిత్యమిత్యాచార్యా స్పంప్రతిపన్నాః కథమేత దుచ్యతే” ఇతి 
కర్మసు 'నిత్యయజ్ఞోపవీతీ' ఇత్యేవ సిద్ధే పున స్తద్విధానం వ్యర్థమిత్యాక్షిష్య 
'అజినం వాస స్ఫూత్రం వా ద్వితీయం యస్య యద్భవతి తేన స ఉపవ్యయతే” 
ఇతి సముచ్చయవచనాచ్చ. టుప్‌టీకావార్తి కే 'యజ్ఞోపవీతేనోపవీతస్యావిరోధా 
తృముచ్చయః. ఇతి వక్ష్యమాణత్వొచ్చ అని చెప్పుచున్నది. 

కావున నీ యుపవీత త్రయ విధానము, దధి ఖాదిరాది న్యాయము 
ననుసరించిన యీ యుపన్యాసమును వ్యర్థములు. సంస్కారదీప ప్రతికృతి 
యందు పు.55 ఉదాహరించబడినది. 

క్రత్వర్థ పురుషార్థతల కేక సూత్రము 

ఆపస్తంబాది మతమున యజ్ఞసూత్రము చూడాకర్మయందు శిఖవలె 
నుపనయన స్నాతకములందు సంస్కృతములగు అజిన వాసస్‌ స్థానములను 
పొంది ప్రత్యేకముగ పురుషార్ధతకొఅ కేర్పడనిదైనప్పటికి నిత్యమై యుండు- 
టచే పూర్వమిమాంసా _ శ్యాష్ట్రము. ననుసరించి [క్రత్వర్ధ పురుషార్థతల 
సంపాదించుచున్నదనుటిలో సందియము లేదు. 

ఆచారేన్దు వీరమిత్రోదయాదులు సర్వకార్యములం దుత్తరీయ ముపవీ 
తమువలె నుండవలయునని యంగీకరించుచున్నవి. నిత్యకామ్య యజ్లోప 
వీతముల బోధించుచున్నవి. “సదోపవీతినా ... .. న తత్కృతమి 
అను వచనము. ననుసరించి యజ్ఞసూత్రమునకు పురుషార్ధ క్రత్వర్ధతల 
గల్పించుచున్నవి. ఈ కల్పనము పైన వివరింపబడిన ఆపస్తంబాది మతము 
ననుసరించినదైనచో, యజ్ఞసూత్రమున కుభయార్ధతా సంపాదనములో విప్ర 
తిపత్తి యుండదు. 


ఇక, అజినోత్తతీయములను గుజించి ప్రస్తావించెదను. 


యజ్లోపవీత తత్త్యదర్శనము త? 
అజిన శబ్దార్థము, ధారణవిధి, లక్షణములు 


అజ=గతి కేపణయోః ఉ-ఇనచ్‌-అజినమ్‌ అమరకోశ సుధావ్యాఖ్య. 


అజ్యతే -క్రిష్యతే-ఇత్యజినమ్‌. వేయబడునది (చర్మము) అ-కో-లిజ్లాభ- 
ట్రీయ వ్యాఖ్యానము. 


అజినం త్వే వోత్తరం ధారయేత్‌. అ.ధ. ౧-౩-౩౦. 


ఐణేయ మాజిన ముత్తరీయం బ్రాహ్మణస్య జు ఆ ంల. ఎతబం, 
గవ్యంవా వైశ్యస్య, సర్వేషాం వా గవ్యమ్‌. పా.సూ. 
శ్లో! ఉత్తరీయం సమాఖ్యాతం వాసః కృష్ణాజినం శుభమ్‌. 
న! గోభిలభాప్యము. 
తా! బ్రహ్మచారి యుత్తరీయముగ నజినమును ధరించవలయును. 


“హారిణ మైణేయం వా కృష్ణం బ్రాహ్మణస్య, రౌరవం రాజన్యస్య, 
బస్తాజినం వైశ్యస్య, ఆవికం సార్వవర్షికమ్‌. ఆపధ. ౧-౩-౩, ౫. ౬8. 
సర్వేషాం కృష్ణాజినమ్‌ బో.గృ. ౫-౧ అనగా నల్లయిట్టీ లేదా నల్ల అడురేడి, 
రురుమృగము (పచ్చని జంతువు), మేక వీనియొక ్క, చర్మములు క్రమముగా 
(బ్రహ్మ క్షత్రియ వైశ్య వటువులకు న. చున్నవనియు, గొట్టె 
చర్మము గాని, నల్లయిజ్జి చర్మముగాని, అన్నివర్ధములవారికి ఉత్తరీయముగ 
నుండదగినదనియు, గోచర్మము వైశ్యునకును, మిగిలిన వర్ణములవారికిగూడ 
నుత్తరీయముగ నుండదగినదనియు నా యా గృహ్యకారులు చెప్పుచున్నారు. 


అజినము లుత్తరీయముగా ధరింపవలయునని చెప్పుటవలన నవి కప్పు 
కొనదగిన వెడల్పు పొడవు గల్లి యుండవలయునని మనకు దెలియుమునే 
యున్నది. 

ఇందుకు-ఆశ్వలాయనమహర్షి. *... వాససా సంవీత మైణేయేన 
వా౬జినేన బ్రాహ్మణం, రౌరవేణ క్షత్రియ, మాజేన వైశ్యమ్‌” ఆశ్వ.గ్భ. 
(౧-౧౯-౮) అని ఉపనయనసమయములలో బ్రాహ్మణాది వటువులు 
వస్త్రమునుగాని ఆ యా యజినములను గాని కప్పుకొందురని స్పష్టీ 


48 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


కరించుచున్నాడు. బ్రాహ్మణ వటువునకు కృష్ణాజిన ముత్తమమైనదని సర్వ 
గృహ్యకార సమ్మతము, 
అజిన వికల్పము 
కప్పుకొనదగిన ఆజీనము ప్రొప్పించనప్పుడు శాకల మహర్షి ఆ 
ఖ్గోః “అఖిణ్జం వొ త్రిఖణ్జం వా౭ఒష్టా చత్వారింశ దంగులమ్‌, 
చతురబ్లుల విస్తీర్ణం ధారయే దజినం పదా. 


స్మ ఎత్యేన్తరమ్‌_ 
వ్గోః త్యంగుళం తు బహిర్గోమ యద్వా స్యా చ్చతురంగుళమ్‌, 

అజినం ధారయే ద్విప్ర శృతుర్వింశాష్టషోడ3:. 

-- అని చెప్పుచున్నారు. అనగా వటుని అంగులముతో మూడు గాని 
నాల్లుగొని అంగుళములు వెడల్పుగల్లి నలుబదియెనిమిది అంగుళములు 
పొడవు గల్లియుండు అఖండమగు అజినముగాని, లేదా ఇరువది నాలుగు, 
ఎనిమిది, పదునారు అంగుళముల, పొడవుగల మూడు ముక్కలతో గుండ్ర 
ముగ నుండునట్లు కుట్టబడిన అజినమునుగాని వెలుపల రోమములుగల 
దొనినిగా సర్వ వైదిక కృత్యములందు ధరింపవలయునని తాత్పర్యము. 


కుట్టునపుడు ముక్కలయందు కొంచె మెక్కువగ దీసి కుట్టి దానిని 
నలుబది యెనిమిది అంగుళములు గలదానినిగ జేయవలయునని అభియుక్తులు 


చెప్పుచున్నారు. 
ఉత్తరీయశబ్లారము - విధి లక్షణము - భేదములు 
యా యి 
ఉత్తరస్మిక - దేహే భవమ్‌, (ఛ) పైదగు. శరీరమందుండునది, 


ఉత్తరీయము. (పై పంచాకండువ). నిత్య ముత్తరం వాసః కార్యమ్‌. 
ఆప.ధ.సూ. ౨-౪-౨౧ 


భా! “ఉపాసనే గురూణా మిత్యాదినా కేషుచి త్కాలేషు యజ్ఞోపవీతం 
విహితం. ఇహ తు ప్రకరణా ద్భృహస్థస్య నిత్య ముత్తరం వాసో ధార్య మిత్యు- 


యజోపీత తత్త్వదర్శవము 4 
చ్యతే” అనగా *“ఉపాసనే గురూణామ్‌” అను సూత్రముచే బ్రహ్మచారులకు 
ఆజినోపవీత ధారణము కొన్ని సమయములందు విధించబడినది. ఈ 
ప్రకరణము. ననుసరించి గృహష్టుకు నిత్యముగా _ఉపవీతమగు నుత్తరీ 
యము ధరింపదగినదని చెప్పబడు చున్నది. ఈ యంశమునే హిరణ్య 
కేశీయాదులును 'ప్రతిపాదించుచున్నవి. 

ఇయ్యది ఆయా గృహ్యకారులచే స్నాతకమున సంస్కరింపబడి 
ధార్యముగ విధింపబడినదనియు, ఇదియే యజ్ఞోపవీత ద్రవ్యమనియు 
మనము తెలిసికొనియున్నాము. 


ఉత్తరీయ వికల్పము 


ఇట్టి వస్త్రోత్తరీయాభావమందు సంస్కారగణపతియందు. జూతుక 
ర్ల్యుడు-- 
శ్లో! అభావశ్ళే ద్ర్వితీయస్య వస్త్ర, చీరం తదా భవేత్‌, 

ద్వంగులం త్య్రంగులంవాఒసి చతురంగుల మేవ వా, 

సూత్రం వస్రైకృతిం కుర్యా త్తేన స్యాదుత్తరీయతా. 

-- అని వస్త్రోత్తరీయమునకు బదులు రెండు, మూడు, లేదా నాలుగు 
అంగుళముల ఎడల్పుగల గుడ్డముక్కగాని, ఆంత వెడల్పు గలిగి దారము 
లతో నిర్మింపబడిన వస్త్రాకారముగల దానిని (కాశీపట్ట సూత్రము) గాని 
ఉత్తరీయముగ ధరింపదగినదని ఆదేశించుచున్నాడు. 


స్మృతి చంద్రికయు ఈ యర్థమునే అనువదించినది. ఈ జాతు 
క్షర్ణ్య వచనము. శ్రుతిచే విధింపబడిన వస్త్రోపవీత స్థాపనకొజ కేర్పడిన 
వికల్పశాస్త్రము గొన యుక్తతమమనుటలో సందియములేదు. 


ద్వితీయోత్తరీయ వివాదము - తన్నిరాకరణము 


విశేషమేమన! ఇచట సంస్కార గణపతి జాతుకర్థ్య వచనము ననుస- 
రించి ద్వితీయవస్త్రమన కట్టుకొన్నదిగాక, యుత్తరీయమనియే వ్యాఖ్యానము 


50 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
చేయుచు. దాని స్థానమున నీ వస్త్ర, చీరమునుగాని, సూత్రకృత ద్వ్యంగులాది 
వైశాల్యముగల వస్త్రమునుగాని, యజ్ఞసూత్రమునుగాని అంగీకరించుచున్నది. 
ఇది యంతయు విప్రతిపత్తిలేని విషయమని పాఠకులకు దెలిసినదే. కాని, 
1శ్లో! యజ్లోపవీతే ద్వే ధార్యే శ్రాతే ప్మార్తే చ కర్మణి, 
తృతీయ ముత్తరీయార్ధం వస్త్రాభావే చతుర్ధకమ్‌. 
“ా బతి మనుః, 


అని మజీయొక యుత్తరీయ మున్నదనియు నది జీవత్సితగ్రజుని 
(తండ్రియు, అన్నయు నున్నవాని) చే ధరింపరానిదనియు, 
2.శ్లో! “ఉత్తరీయం యోగపట్టం తర్దన్యాం రౌష్యధారణమ్‌, 

న జీవత్సితృకై ర్ధార్యం జ్యేష్టా వా విద్యతే యది” 

-ా అని స్మ ఎతి సంగ్రహవచనము నుదాహరించుచున్నది. 


బోధాయన ధర్మ వ్యాఖ్యాత ద్వితీయ వస్త్రము (ఉత్తరీయము) 
గాక మజీయొక యుత్తరీయము స్మృత్యంతరములచే స్నాతకమున ధరింప 
వలయు ననుచున్నాడని చదివియుంటిరి. కాని, దానిని జీవ త్పిత్రగ్రజులకు 
నిషేధించుట లేదు. 


ధర్మసింధ్వాది నిబంధనలు ద్వితీయవస్త్ర, ముత్తరీయమనియు, “అది 
లేక భోజనము, దేవతార్చనము, బ్రాహ్మణపూజ, హోమము చేయగూడి 
దని-- 
శ్లో! “ఏకవస్త్రో న భుజ్జీత నకుర్యా ద్రేవతార్చనమ్‌, 

న చార్చయే ద్ల్విజాన్‌ న్నాగ్నా కుర్యా దేవంవిధో నరః.” 

-- అను వచనమును ప్రమాణముగ నిచ్చి, మూడవదిగ పైన జెప్పబ 
డిన గుండ్రముగ కుట్టబడిన రెండు మొదలగు అంగుళములు వైశాల్యము 
గల వస్త్ర, చీరము (గుడ్డ పేలిక) గొని లేక సూత్రకృతము (కాశీపట్టసూ 
త్రము) గాని లేక యజ్ఞ సూత్రముగాని మజీయొక యుత్తరీయముగ 
నుండవలయు ననుచు, దీనిని జీవల్సితగ్రజులకు - నిషేధించుచున్నవి. 
జాతుక్యర్ధ్య మతమున ద్వితీయ (ఉత్తరీయ) వస్త్రార్ధ మేర్చడిన చీరవస్త్రము 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము క్క 
లేక సూత్రకృతము, ఈ పక్షమున స్వతంత్రమై మూడవ దగుచున్నది. 
దీనికొక వ్యవస్థ కనుపించుటలేదు. పైన ఉదాహరింపబడిన మొదటి 
వచనము మనుస్కృతియందు కనుపింపదు. కాని ఈ యర్థము నిచ్చు 
వచనాంతరములు స్మ గత్యంతరములలో లేక పోలేదు. రెండవ వచనము 
నిబంధన [గ్రంథములందు అనేకములగు మార్పులతో కనుపించుచున్నది. 
ఆపస్తంబాదులు ద్వితీయ (ఉత్తరీయ) వస్త్రార్ధము యజ్ఞసూత్రమును విధించు 
చుండ ఈ గ్రంథములు మూడవ వస్త్రమునుగూడ నుత్తరీయమని వ్యవహ- 
రించుచు తత్‌, స్థానమున యజ్ఞసూత్రమును విధించుచున్నవి మరియు దీనిని 
ధరింపగూడ దనుచున్నవి. జీవత్సిగతగ్రజుడు దరింపగూడదనిన నది పితృ 
కర్మ యోగ్యమైన దనియేగదా! ఇట్టి దానిని అజీవ త్పితగ్రజుడు మాత్రము 
ఎల్లప్పుడును శుభకార్యముల యందు సయితము ధరించియుండు టెట్లో 
గోచరించదు. 


ఇంతియగాక లైత్తీరీయసం హితారణ్యకశ్రుతులును, (పు.10-11లు) 
పీతృయజ్ఞమున ఆపస్తమ్బ మహర్షియు (పు.26) పిత్రర్ధమై వ్రత్యేకోత్తరీ 
యమును విధింపనివా రగుటవలన పితృకర్మ నిమిత్తమై ప్రత్యేకముగ నొక 
యుత్తరీయమును ధరింప గూడదా? -- అని ఆశంకింస గూడదు. 


ఏది యెట్టిదైనను ఉపనయన స్నాతకములయందు ధరింపబడు ఉత్తరీ 
యముల కంటెను, తత్‌స్థానాపన్న సూత్రములకం టను, పరాశర మాధవీయ 
మును, ఇందుదాహరింపబడిన ప్రసిద్ధ గృహ్య సూత్రకారులును, మతియొక 
యుత్తరీయమును విధించని వా రగుటవలనను, ఆపస్తంబ గృహ్యసూత్ర 
వ్యాఖ్యాత యగు హరదత్తులు “అహత ముత్తరం వాసో రేవతీస్తేతి 
సమానమ్‌” అను సూత్రమందలి యుత్తరవాసశ్ళ్శబ్ద వ్యాఖ్యాన ప్రసంగమున 
“యేన కటిః ప్రచ్భాద్యతే తదన్తర మితి, యేన బహి ర్నీవి ప్రచ్భాదన 
ముపవీతం వా క్రియతే తదుత్తర మిత” దేనిచే మొల కప్పబడుచున్నదో 
ఆది ధోవతియనియు, దేనిచే కట్టుకొన్న వస్త్రపు ముడి వెలుసలిభాగము 
కప్పబడుచున్నదో, మతజీయు నుపవీత క్రియ నిర్వర్తింపబడుచున్నదో అది 
యుత్తరీయమనియు, ధోవతి యుత్తరీయములకు లక్షణము జెప్పుచుండుట 
వలనను, అండపిళ్ళ వ్యాఖ్యాన మి మార్గమువే యనుపరించుటవలనము, 


52 యజ్లోసవీత తత్త్వదర్శనము 
ఉత్తరీయము మూడవ వస్త్రముగాక రెండవదనుటలో సందియము లేదు. 
పై సూత్రమునకు సుదర్శన వ్యాఖ్యాన మతిసాహసో పేతముగ నున్నది. 


అజినమంత్ర తాత్పర్యములు 
మం మిత్రస్య చక్సు ర్థరుణం బలీయ స్తేజో యశస్వి ఫ్థవిరగ్‌ం సమిద్ధమ్‌, 
అవాహనస్యం వసనం జరిష్టు పరీదం వాజ్యజీనం దధేఒహమ్‌. 
షైత్యూ ఆపస్త ౧టైకొగ్జికొండము. 
తాః (అజినోత్తరీయము గలవాడు దీర్ధాయుస్సు గల వాడై సూర్యుని 
యథార్ధరూపమును దెలిసికొన గలడని శ్రుతులు చెప్పుచున్నవి). నేను అజి 
నమును ధరించి సూర్యుని యథార్ధరూపమును దెలిసికొనెదను. మజియు నీ 
యజినము నాకు గొప్ప తేజస్సును, కీర్తిని, అభివృద్ధిని, కాంతిని గలిగించును. 
ఇంతియగాక నీ యజినము మోసగాండ్రు ధరించునదిగాక బ్రహ్మచర్యాది 
వ్రతములం దుండెడివారుమాత్రమే ఉత్తరీయముగా ధరించదగినది. అకాల 
మరణాదుల రానీయక దీర్దాయుస్సు నిచ్చునది, మజీయు అన్నసమృద్ధి 
గలుగజేయును గావున నిట్టి యజినమును నేను ధరించుచున్నాను. 


ఉత్తరీయమంత్ర తాత్పర్యములు 
(మొదటిమంత్రమునకు మాత్రము) 


మం॥ రేవతీ స్త్వావ్యక్ష్‌ణ౯ కృత్తికా శ్చాకృన్తగ్‌ప్తా ధియోఒవయ 
న్నవగ్నా అవ కుక్‌ థృహస్ర మన్హాగ్‌ం అభితో అయచ్చకా. 


మం॥ దేవీ గ్ర్వ్యయ పరిధీ సవిత్రే మహ త్తదా సా మభవ 
న్మహిత్వనమ్‌. లా ఆమ వీకొడ్డి కొండము. 
తా! ఓ యుత్తరీయమా! నిన్ను రేవతీ దేవతలు నీవు మొదట 
ప్రత్తివిగా నున్నపుడు విడదీసిరి. పిమ్మట కృత్తికా దేవతలు నిన్ను దొరముగ 
జేసిరి. ధీ దేవతలు నేసిరి. ఈ చెప్పబడిన దేవతలును, మజికొంతమంది 
దేవతలును. రెండు వైపుల కమ్మి దారముల నిచ్చిరి. పూర్వమొకప్పుడు 


యజ్ఞోపవీత తత్త్వదర్శవము న! 


-దేవతలు. నిర్మించి యిచ్చిన వస్త్రమును మూర్యుడు ధరించుటవలన 
దేవతలకు మహిమ గలిగెను. నీవును ఆమహిమ గల దేవతలచేతనే 
నిర్మింపబడితివి. కావున నిన్ను నే నీ సమయమున ధరించుటవలన నాకు 
పకల శుభములు గలుగుచున్నవి. 


ఉత్తరీయ ధర్మవిశేషములు 


ఇట్లు మంత్రపూతమగు నుత్తరీయమును ఆపపవ్యముగ ధరింపరాదు. 
రంగులతోను, చిరుగులతోను విపరీతరూపము గలదానిని గూడ ధరింపరాదని 
స్మ ఎత్యర్థసారమందు శంఖలిఖితులు:- 

(1) “నాపసవ్యం పరిదధ్యా న్నచ వికృతం వాసః అని చెప్పుచున్నారు. 

పారస్కర గృహ్యకారుడు. (2) “వాసశ్ళశ్రోపానహ శ్చాపూర్వాణి 
చేన్మన్తః[” (౨-౩-౩౨) అని -- క్రొత్తవైన వస్త్రము, గొడుగు, పాదు 
కలు (చెప్పులు మొ.) మంత్రములతో ధరించవలయునని చెప్పుచున్నాడు. 
ఈ రెండు ధర్మములు అజినోత్తరీయమునకును చెల్లుచున్నవి. మరికొన్ని 
ధర్మములు దీనిలో 26వ పేజీలో జెప్పబడినవి. పేతకృత్యములం దుత్తరీయ 
మును ధరింపరాదని ఆప.ధ.సూ. ౨-౧౫-౭ ను, నడుమునకు కట్టుకొన 
వలయునని, ఆశ్వ.గృ. ౪౨౯ సూత్రమును బెప్పుచున్నవి. 

బోధాయనులు ప్రాయశ్చిత్త ప్రకరణమున “ఏక వస్త్రతా కేశ శ్మశు 
నఖ లోమ వాపనమ్‌ (౨-౩-౩౨) అని యుత్తరీయమును నిషేధించు 
చున్నాడు. బోధాయన పొరస్కరులు ఆంతరీయో (ధోవతి) త్తరీయముల 
క్రేకవస్త్రము. పనికి వచ్చు ననెదరు గాని ఆపస్తమ్చులు “అథో నివీత 
స్ట్వేకవస్త్రగ (ఆపధ. ౧-౬-౧౯) భా॥ “యదా. త్వేకవస్త్రో భవతి 
తదా అధో నివీత స్ఫ్యాన్న తస్య దీర్హస్యా స్యేకదేశే నోత్తరీయం కుర్యాత్‌” 
అనగా. నొక _ వస్త్రమున్నపుడు దానివి కట్టు కొనవలయునేగాని అది 
పొడవుగనున్నను దాని యొక భాగము నుత్తరీయముగ ధరింపరాదు -- 
అని నిషేధించుచున్నారు.. ఇట్టుండ ఆపస్తంబులకు యజ్జదీక్తయందు 
పొడవగు నేకవస్త్రధారణమునకు మూలము మృగ్యమై యున్నది. 


క్క యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
*వైకవస్త్రో వార్తువాపా దైవాని కర్మా ణ్యనుసంచరేత్‌. 
టా బోధ ౨-౪౯-౪ 
ఉత్తరీయము లేకయు, తడిబట్టలు కట్టుకొనియు దైవ సంబంధములగు 
పనులను జేయగూడదు. 
ఓ అ జ్య శి 
నోత్తరీయ మథః కుర్యా న్నోపర్యాధః్థై మమృరమ్‌ 
సతో పరాళరన్మ లత 
ఉత్తరీయమును కట్టుగొన గూడదు. ధోవతిని పైన వేసికొన గూడదు. 


శ్లో! అలాభే ధౌతవస్త్రస్య శాణ క్రౌమావికొని చ, 
కుతపం యోగపట్టంచ వివాపాస్తు న వై భవేత్‌. 
చా వరాళరన్మ్థృతి. 


ఉతకబడిన ఉత్తరీయము దొజకనపుడు జనుపనార, అవిసెనారలతో 
నేయబడినవస్త్రములనుగాని, గొల్జెల మేకల రోమములతో నిర్మింపబడిన 
వానిలో నొకదానిని గాని, యోగపట్టము (పట్టుదారములతో నిర్మింపబడిన 
జందెమువంటి సూక్ష, శ్రివస్త్రుమును) గాని ధరించవలయును. 


దరపూరమాసలం దుత్తరీయ ముపవీతము 
సి ణా త్తి 


ఈ యజిన వాసోరూపోపవీత విషయమై భాట్టదీపికఃు అ.3.౪. 
యందు తత్ప్రణేతయగు ఖండదేవుడును, టీకాకారుడును, తైత్తిరీయార- 
ణ్యక శ్రుతిచే విధింపబడిని అజిన వాసస్సులును, తదభావమున స్మృతులచే 
విధింపబడిన తదర్ధ సూత్రాదులును యజన యాజనాదులం దుపవీతములై 
యుండుటచే “ఉపవ్యయతే” అను పునరుపవీత విధాయక శ్రుతి ననుసరించి 
దర్శపూర్ణమాసలం దుత్తరీయమే యుపవీతముగ నుండవలయునని “విధి 
ర్వా స్యా దపూర్వత్వాత్‌” అను మొమాంసా సూత్రమును ప్రమాణీకరించిరి. 
ఈ విషయమును విద్యారణ్యులును 'అజినం వాసో వా అను శ్రుతి 
భాష్యము (పు.9)న ఉద్దాటించిరి. మతియు “నివీతం మనుష్యాణామ్‌' అను 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము వ్‌ 
శ్రుతిభాష్యమున “అత్ర ప్రతీయమానం నివీతాదికం వాసో విషయం నతు 
త్రివృత్చూత్ర విషయమ్‌" అని సిద్ధాంతీకరించిరి. ఇస్లే ఆపస్తంబులును 
'ఉపాసనే గురూణామ్‌' అను సూత్రముచే భోజనమం _ దుత్తరీయోప 
వీతమును విధించియు, ప్రాయశ్చిత్త ప్రకరణమున “పోత్తరాచ్చాదనశ్ళైవ 
యజ్ఞోపవీతీ భుఖ్జీత. ఆప.ధ.౨-౧౯-౧౨ భా! ఉత్తరాచ్చాదన ముపరివొనః 
తేన యజ్ఞోపవీతం కృత్వా భుఖ్జీత . ... ” అని ఉత్తరీయోపవీతముతోనే 
భుజించవరయువని ఆదేశించుచున్నారు. 


పంస్కారదీపక ప్రతికృతి 
సంప్కారదీపకే = ప్రథమభాగే 
మహామహోపాధ్యాయ పండిత నిత్యానన్న పర్వతీయ విరచితే 
(7 పృష్ట్రే- 
ఉపవీతిత్వం బద్ధశిభిత్వం చాధికారివిశేషణమ్‌ 
శ్లోః పదోపవీతినా భావ్యం సదాబద్ధశిభేనచ | 
విశిభోఒవ్యుపవీతశ్చ య త్కరోతి న శత్కతమ్‌॥ 
ఇతి ఛన్జోగ పరిశి ప్టే కాత్యాయన వచనాత్‌ అనేన హీ డధి ఖాదిరాది 
వత్‌. ఉపవీతిత్వస్య బద్ధశిఖిత్వష్యచ క్రతుపురుషోఒ భయార్థత్వ మవగమ్యతే, 
తేన విశిభేన వ్యుపవీతినాచ కర్మణి క్రియమాణే కర్మణోఒ పీ వైగుణ్యం 
భవతి. ఏవంసతి క్రతుపురుషోభయార్థాపచార ప్రయుక్తం ప్రాయశ్చిత్తద్వయ 
మత్ర బోధ్యమ్‌. ఉపవీతం ద్విధా. నవసూత్రం సంప్టానవిశేషశ్చ, తత్రాద్యం 
శూద్రస్య_ నేత్యుక్తమ్‌. _ మితాక్షరాయా మన్యంతు శూద్రస్యాపి భవతి. 
ఉపవీతినా కర్మ కర్తవ్య మిత్యస్య సర్వక్రతుశేషత్వేన శూద్రస్యా ప్యదృష్టార్ణే 
కర్మణి ఉపవీతిత్వావశ్యంభావాత్‌ ఉపవీతాది ఉత్తరీయవస్త్రేణా పీతి పారిజాత 
కల్పతరూ ... ... ... పంప్థానవిశేషోపవీతాది స్వరూపంతు మన్వాదితో 
బోద్దవ్యమ్‌. నవసూత్రాన్మ కోపవీతస్య కంఠా దుత్తారణ నిషేధం .... 
విశ్వామిత్రః. 


కీ యజోసనీక తత్త్వదర్శనము 
ళ్లీ యుల్యోీలే ద్వే ధార్వే శ్రర ప్యార్తే కర్మణి 

శృతీయ మ! నస్త్రాభావే తదిష్యతే.. ఇతి, 

యద్యపి తృతీయోపవీతధారణం ఉత్తరీయకార్యే విధానా దుత్తరీయ 
మన్త్రేణ ప్రతిభాతి తథాపి “*మన్తేలై. స్మృతం కర్మ కర్తవ్య 
మిత్యభిధానాత్‌. ప్రకృతే చ మన్త్రేణోపవీతధారణ'స్యెన స్మరణీయత్వాత్‌. 
ఉపవీతమన్త్రేళైన యుక్తమ్‌. తృతీయ ముత్తరీయార్టే ఇత్యేతావలైన అనుక- 
ల్పల్వే సిద్ధే 'వస్త్రాభావే' ఇత్యుక్తీః ఉత్తరీయాభావే ఏవ అనుకల్పత్వార్థా. 
తేన తృతీయే ధృతే ఉత్తరీయలాభే తదపీ ధార్యమితి కేచిద్‌. తన్నేత్యన్యే. 
ఏకస్యైన కదాచి దనుకల్పత్వే ప్రాధాన్యే చ విరోధాత్‌. 

వృద్ధా స్త్వాహుః ఉత్తరీయస్య సర్వకర్మార్థత్వా తృ్రతికర్మధారణానుప 
పల్తేః తదుపవీతవత్‌ సర్వార్థం సకృదేవ ధార్యమ్‌. ఏవం తృతీయోపవీతమపీ 
తదంగీకారేణ కర్మవిశేషారంభోత్తరం ముఖ్యోత్తరీయ లాభేఒపి న తద్గు 
హణం షాష్ట _ (పూ.మా.౬-౩-౧౭) న్యాయాత్‌, కర్మానారంభే తు 
శృతీయసత్తేఒపీ ముఖ్య గ్రహణం షాష్ట పూ.మా.(౬-౩-౧౬) న్యాయాత్‌ 
న చ తృతీయత్యాగాపత్తి! సర్వార్థత్వేన ధృతత్వాల్‌ ఉత్తరీయస్య చ సర్వదా 
సత్త్వాసంభవాత్‌ ఇతి శిష్టాచారోఒప్యేవమ్‌ ... ..! 


ఇట్లు 
్రీమద్భారద్వాజసగ్యోత ప్‌విత ్రీకష్ణవేణీ వేంకటప్పార్వ 
మనీవ్నీ ప్రభను తనూజుందును, శ్రీరామకష్ణ భగీరథ పండిత 
ప్రవరాంతేవానీయు నగు శ్రీరామమూర్తి శాస్త్రచే 
నంగ్రథితమణు శ్రీయజ్ఞోపలీతత్తదర్భనమున 
బ్రమ ప్రకరణము 


యజోష 
పవీత తత్త్వదర్శనము 
ద్వితీయ ప్రకరణము 
యజ సూత్రము 
ఖు 
ఇక యజ్ఞసూత్ర విషయము నిచారించబడుచున్నది.  యజ్ఞసూత్ర 
ముపవీతస్థానమును పొంది తత్కార్యనిర్వాహకతచే నుపవీతమను రూడఢిని 
జెందినది. దీనిని బ్రహ్మోపనిషత్తు-- 
మం॥ కర్మణ్యధికృతా యే తు వైదికే బ్రాహ్మణాదయః, 
లై ప్పంధార్య మిదం సూత్రం క్రీయాబ్గం తద్ది వైస్మ ఎమ్‌. ౧౬ 
-- అని విధించుచున్నది. అనగా వేదోక్తాధికారము. గల బ్రహ్మ, 


క్షత్రియ, వైశ్యులు యజ్లోపవీతమును ధరించవలయుననియు, ధరింపబడిన 
యజ్ఞోపవీతము వైదికకర్మకు సాధనమనియు తాత్పర్యము. 


మజీయు దీనిని “నిత్య ముత్తరం వాసః కార్యమ్‌, అపీ వా సూత్రమేవో 
పవీతార్ధే (ధ. ౨-౪ సూ. ౨౧-౨౨) అని ఆపస్తంబులును, ఇప్లే హిరణ్యకే 
శీయులును, శబ్ద కల్పదుమమున “వాససా యజ్ఞోపవీతం కురుతే తదభావే 
తివృతా సూత్రేణ ౨... అని నిగమ పరిశిష్టమును, “వీరమిత్రోద- 
యమున “కార్పాసం చోపవీతం సర్వేషామ్‌” అని 'పైఠీనసీయు, “అపి వా 
వాససా యజ్ఞోపవీతం కుర్యా త్తదభావే త్రివృతా సూత్రేణ” అని బుష్య 
శృంగుడును ఈ మొదలగువారు విధించుచున్నారు. అనగా నుత్తరీయ 
ముపవీతమనియు, నది లేనప్పుడు అందకు ప్రత్తిదారమే యుపవీతమనియు 
తాత్పర్యము. 


యజ్జసూత్ర ధారణఫలము 
వీరమిత్రోదయమున ఆదిత్యపురాణము 


క్లో! క్షైామజం వాఒథ కార్పాసం శణసూత్ర మథాపి వా, 
దధ్యా ద్యజ్ఞోపవీతం యో న తం హింసని వాయసాః, 


58 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


(వాయసాః = రాక్షసాః) అవిసెనార, ప్రత్తి, జనుపనారలతో నిర్మించిన 
యజ్ఞసూత్రమును ధరించిన మాత్రముననే _రాక్షసబాధ యుండదనియు 
బోధాయన ధర్మసూత్రము “నిత్యోదకీ నిత్య యజ్ఞోపవీతీ .. .. .. న 
బ్రాహ్మణ శ్చ్యవతే బ్రహ్మలోకాత్‌.” (ధ. ౨-౨-౧). 
ల్లో! నిత్యం ప్వాధ్యాయ శీలస్స్యా న్నిత్యం యజ్ఞోపవీతవాక, 

సత్యవాదీ జితక్రోధో బ్రహ్మభూయాయ కల్పతే. 

ఆ టొశనన న బత 


అని, యెల్లపుడు యజ్ఞోపవీతమును ధరించినవానికి శాశ్వతమైన 
బ్రహ్మలోక సుఖము, బ్రహ్మసాయుజ్యము నుందుననియు, పురుషార్ధ 
మహాఫలమును బోధించుచున్నవి. 

ఇట్టి ప్రయోజనముగూడ నున్నందుననే బోధాయనాది బుషులే గాక 
ఆగమ దీక్షలయందాగమములును, పురుషార్ధ సూత్రమును విధించుచున్నవి. 

ఆపస్తమ్బ హిరణ్య కేశీయాదులు పురుషార్థ మహాఫలమున్ను గలుగుట 
కొలకే ఉత్తకీయ స్థానమున సూత్రమును విధించుచున్నారు. 

కాబట్టి గృహ్యసూత్ర వ్యాఖ్యాత లనేకు లుసనయన ప్రకరణము 
లలో తమ తమ యుక్తులతో పురుషార్థసూత్ర ధారణము నవ్యవస్థితముగ 
'వ్రాసినవారైనను, ఉత్తరీయ స్థానాపన్న సూత్రమును మాత్రము అజినధా 
రణానంతరముననే అనగా నుపనయనానన్తరమే ధరించవలయు ననునది 
నిస్సంశయము, 

ఇందువలన కర్మానుష్టాన ప్రసక్తియం దుత్తరీయముకంట యజ్ఞ 
సూత్రము గౌణమైనను ద్విజునకు మహోత్తను లక్షణమే గాక మహోత్తమ 
ఫలదమగుచు నిత్యముగ ధరింపదగిన దనుట నిర్వివాదము. 

ఇట్టి యజ్ఞోపవీతమును ధరించుటయందు “యజ్ఞోపవీతం పరమం 


పవిత్రం” అను మంత్రముతో ధరించవలయునని పూర్యోక్తమగు బోధాయనో- 
క్రియేగాక “యజ్ఞోపవీత మన్త్రేణ, వ్యాహృత్యా వా చ ధారయేత్‌” అని 


తుజ్వపవీథ ఈక్త్వ్యదర్శనము 59 
ష్మృతి ముక్తాఫలము, (యజ్లోపనీత నుంతముచేవైనను, వ్యాహృతులతోనై 
నను ధరించవచ్చువని) చెప్పుచున్నది. 

యజ్లోపవీత మంత్రములు 
గోభిల పారస్కరాది. భాష్యములయందు మజీకొన్ని మంత్రములు 
కమసించుచున్నవి. వాని నన్నిటి నిచట నుదాహరించెదను. 
1మం॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్పహజం పుర-' 
స్తా, ఆయుష్య మగ్ర్యం ప్రతిముఖ్బ శుభ్రం యజ్ఞోప 
వీతం బల నుస్తు తేజః - (బ్రవ్మ్తోననిషల్‌). 
2,మంకి ఓంభూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః 
ఓం తపః ఓగ్‌ం సత్యమ్‌. -- (వ్యావృతయః), 
3.మం॥ యజ్యోపవీత మసి యజ్ఞస్య శ్యోపనహ్యామి. 
శా (పారవ్కర న్యూతమ్ము). 
యజ్ఞోపవీత మసి యజ్ఞప్య త్యోపవీతే నోపనహ్వామి. 
శా (గోలిల సాంఖ్యాయన న్యూతములుు), 
5మంక యజ్లోపవీతే నోపవ్యయామి దిర్దాయుత్వాయ సుప్రజా- 
ప్త్వాయ సువీర్యాయ సర్వేషాం వేదావా మాధిపత్యాయ 
యశేు బ్రహ్మవర్భపాయ. 
- (ధృతి రత్సమాలయందు కౌనీతకీ శిఖ). 
యజ్ఞోపవీత మంత్రార్ధము 
కా ఖ్‌ 
పై యైైదుమంత్రములకు యథాలాభముగ సంస్కృత భాష్యముల 
జూపి పిమ్మట ఆంధ్రార్ధమును వివరించెదను. 
1.మం॥ యజ్ఞోపవీతం . ..... బల మస్తు తేజః 
భా! (హే ఆచార్య! ఇదం బ్రహ్మసూత్రం అహం) ప్రతిముఖ్బ= 
ప్రతిముఖ్బామి, ప్రతిపూర్యో ముజ్బోతి బంధనార్ధః, పురుష వ్యత్యయ 
6 


తీమం 


60 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

శ్చాందసః, కింభూతం యజ్ఞోపవీతం, యజ్జేన=ప్రజాసతినా, యజ్ఞాయ=వేదోక్త 
కర్మాధికారాయ ఇతి నా, ఉపవీతం=ఉపరి స్కంధదేశే వీతం, సరిహితం= 
పరమం, పరఆత్మా=మోయతే=జ్ఞాయతే, తేన వాక్యోపదేశాల్‌ పవిత్రం, 
కోధకం, ప్రజాపతే: బ్రహ్మణః, సహజం=సహోత్పన్నం స్వభావసీద్ధం వా, 
పుర స్తాత్‌= ప్రాగ్భవం. అతః ఇదం ఆయు షే హితం ఆయుష్యం, అస్తు. 
అగ్ర్యం=ముఖ్యం, అనుసహతం. శుభ్రం=నిర్మలం, బలం=ధర్మసామర్ధ్యదం, 
తేజః=ప్రభావదమ్‌. -- (పారవ్కర గృవ్వూభావ్యమ్‌). 


2మం1 ఓంభూ! ..  . ..ఓగ్‌ంసత్యమ్‌. 
భా! భూరితి భూలోకాభిమానినీ దేవతా “ఓ మి త్యంగీకృతా 
ఓం ప్రశ్నేఒ్లీకృతౌ” ఇతి కోశాత్‌. భూలోకాభిమానినీ దేవతా మత్కృత 
మాహ్నికం (యజ్ఞోపవీతధారణం) అల్లీకరో త్వితి తత్రల్లోకాభిమానిదేవతాయ్డై. , 
స్వకృత మాహ్ష్నికం సమర్పయ౯ ప్రార్థయతీతి భావః. 
-ా (సంధ్యా భాప్యమ్‌. 


౩మం! యజ్ఞోపవీత మసి యజ్ఞస్యత్వోపనహ్యామి. 
భా యజ్ఞోపవీతం=బ్రహ్మసూత్రం, అసి క్రత్వర్థం సృష్టం. అస్తి. 
అతః; హే! వటో! యజ్ఞస్య =క్రత్వర్థం, త్వా=త్వాం, (యజ్యోపవీతేన) 
ఉపనహ్యామి=బధ్నామి. 
- (పారన్కరగ్భవ్వు ఖభావ్యమ్‌. 
4మం[ యజ్ఞోపవీత మసి యజ్ఞస్య త్యోపవీతే నోపనహ్యామి. 
భా! (హేఉపవీత!). త్వం యజ్ఞోపవీతం. తన్నామ అసి=భవసి. 
అతః త్వా=త్వాం, యజ్ఞస్య=యజ్జసంబంధినా తృతీయార్ధే షష్టీ ఉపవీతేన ఇ 
'బ్రహ్మసూత్రేణ, ఉపనహ్యామి=పరిదధామి. 
 (గోభిలసాంఖ్యాయన గృహ్యన్యూతయోి, 


5.మం! యజ్ఞోపవీతే నోపవ్యయామి, దీర్ధాయుత్వాయ సుప్రజాస్త్వాయ 
సువీర్యాయ. సర్వేషాం వేదానా మాధిపత్యాయ యశసే 
బ్రహ్మవర్చసాయ. (న ;ర్తతే భాష్యం తథా ప్యర్ధ స్సుగమ ఏవ) 

ఆ (నంస్కార రల్ఫమాలాయాం కౌవీతకీ శిఖా, 


యజ్లోపవీత తత్త్వదర్శనము 61 
యజ్లోపవీత మన్దాొర్థము (తెలుగు) 
1మం1 యజ్ఞోపవీతం సరమం పవిత్రం .. .. ... తేజ 


(ఇదం)=ఈ చెప్పబోవు విధానము గల బ్రహ్మసూత్రమును, అహం= 
నేను, ప్రతిముఖ్బ=కట్టుకొనుచున్నాను. 


హే ఆచార్య! = ఓ ఆచార్యుడా! 

యజ్ఞోపవీతం, యజ్ఞూప్రజాపతిచే, లేక, యజ్ఞ= వేదోక్త కర్మాధికారము 
కొఆకు, ఉపవీతం=భుజము పైన ధరించబడునదియు, పరమం=దీనిచే పర 
మాత్మ దెలియబడుచున్నది, అనగా నుపనయనమున విది ధరించబడు 
చున్నది గాన నుపనయనకర్మవలన వేదాన్న మహావాక్యోపదేశమునకు అర్హత 
గల్గించుచున్నదని తాత్పర్యము. 

పవిత్రం=పవిత్రముచేయునది, ప్రజాపతేః=బ్రహ్మ దేవునకు, సహజం= 
తనతో కూడా పుట్టినదియు, లేక, స్వభావసిద్ధమైనదియు, పురస్తాత్‌ =ఆ 
న్నిటికం బట ముందుపుట్టినది, (అతః) ఈ కారణమునలన, (ఇదం)=ఈ 
బ్రహ్మసూత్రము, ఆయుష్యం=ఆయుస్సుకొఅకు హితమైనది (ఆయుస్సును 
ఇచ్చునది), అగ్యం=ముఖ్యమైనది, లేక తెగిపోనిది, శుభ్రం=నిర్మలమైనది, 
బలం=ధర్మసామర్థ్యము నిచ్చునది, తేజః=మహిమను గూర్చునది, అస్తు = 
ఆగుగాక. స 


2మం1 ఓం భూః ... . ఓగ్‌ం సత్యమ్‌. 


ఓం భూః=భూలోకాభిమానిదేవత నేను చేయు యజ్ఞోపవీత ధారణము 
నంగీకరించు. గాక! ఇళ్లు మిగిలిన వ్యాహృతులకును అర్థమును ఊహించు 
కొనవలయును. 


3.మం! యజ్ఞోపవీత మసి యజ్ఞస్యత్యోపవీతే నోపవహ్యామి. 
యజ్ఞోపవీతం=బ్రహ్మసూూత్రము, అపి=(యజ్ఞము కొఆకు సృష్టింపబ 


డినదై) ఉంటున్నది. (ఇందువలన ఓ బ్రహ్మచారీ!) యజ్ఞస్య=యజ్ఞము 
కొణికు, త్వానిన్ను; యజ్ఞోపవీతేన=యజ్ఞోపవీతముతో, ఉపనహ్యామి=కట్టు 


62 యజ్ల్ఞోసవీత తత్త్వదర్శనము 
4మం॥ యజ్ఞోసవీతమసి ... .. ... ఉపనహ్యామి. 


(హేఉపవీత!)=ఓ యజ్ఞోపవీతమా! త్వం=నీవు, యజ్లోపవీతం= 
యజ్ఞోపవీతమును "పేరుగల దానవు, ఆసి=అగుచున్నావు. అతః=ఇందు 
వలన, త్వాచనిన్ను, యజ్ఞస్య=యజ్ఞసంబంధమైన, 'ఉపవీతేన=ాబ్రహ్మసూత్ర 
ముతో, ఉపనహ్యామి=ధరించుచున్నాను. 


5.మం॥ యజ్లోపవీతే నోపవ్యయామి... ౨ బ్రహ్మ వర్పసాయ. 


(అహం=నేను, ఆత్మానం=నన్నును), దీర్దాయుత్వాయ=గొప్ప ఆయు 
ష్యము కొలకు, సుప్రజాస్త్వాయ=మంచి సంతానము కొటికు, సర్వేషాం= 
సమస్తమైన, వేదానాం=వేదములకు, ఆధిపత్యాయ=అధిపతిత్వము కొఆకు 
-- అనగా సంపూర్ణముగ నన్నివేదములు చదువుట కొకు, యశేే= 
క్రీర్తికొఅకు, (బ్రహ్మవర్చసాయ=వేద విహిత కర్మానుష్థానమువలన గలుగు 
తేజస్సుకొజకు, యజ్ఞోపవీతేనాంయజ్లోపవీతముతో, ఉపనహ్యామి = ఎడమ 
భుజముమోదుగ _కట్టుకొనుచున్నాను. 


యజ్ఞోపవీత మన్తవి శేషములు 


ఇందలి 3,4,5 మన్తుములు ఆ యా భాష్యములలో వ్రాయబడి 
యున్నవే గాని, అవీ యెచ్చటినో తెలియదు. మొదటి మంత్రము 
పరబ్రహ్మ ప్రతిపాదకములగు అష్టోత్తరశతోపనిషత్తులలోని బ్రహ్మోపనిషత్తు 
నందు కనుపించుచున్నది. కాని, కర్మకాండ 'ప్రతిపాదక (శ్రుతులయం 
దెచ్చటను గానరాదు. అయినను దీని కుభయార్థకత్వమును తత్తద్భాష్య 
కర్తలు బోధించుచున్నారు. ఈ మంత్రమునందు శబ్దకల్పద్రుమమున 
“ప్రజాపతే ర్యత్సహజం” అనుటకు బదులుగా “బృహస్పతే ర్యతృహజమ్‌”, 
అనుపాఠాంతరము. గన్పించుచున్నది. కొని ఈ పాఠము ననుసరించి 
యెవ్వరును. భాష్యములు చేసియుండలేదు. విశేషించి యీ మంత్రమే 
సర్వశాఖలందు వ్యాప్తిజెంది యున్నది. ఇట్టిదానిని '“ఆచారభూషణకారుడు” 
“నను యజ్ళ్టోసవీతం పరమం పవిత్ర మితి” యజ్ఞోపవీత ధారణమంత్ర 
స్త్వాధర్వణీయ బ్రహ్మోపనిషది ప్రసిద్ధః తత్పఠనం తు వినా తద్వేదాధ్య 


యజోపీళ రత్త్వదర్శనము టి 
యనార్థం విహిత ముపనయనానవ్తర మనుపవన్నం తథాచ్యాత విహితం 
వ్యాహృతిభి స్తద్ధారణమేన న్యాయ్యమ్‌" అనగా “*యజ్లోసవీతం పరమం 
పవిత్రమ” అను మంత్ర మాధర్వణ చేదమునకు సంబంధించిన బ్రహ్మో 
పనిషత్తులోనిదగుటవలన ఆ వేదమునకు సంబంధించిన యుపనయనము 
లేనిదే ఆ మంత్రమును పఠింపగూడదు. వ్యాహృతులతో నుపవీతమును 
ధరించవలయును--అని అనుచున్నాడు. ఈయన ఇట్లనుచున్నను అనేక 
ప్రతులం దీ బ్రహ్మోపనిషత్తు యాజుషియని కనబడుచుండుటచేతను 
యాజుష్కుడును యజ్ఞసూత్ర ధారణప్రతిపాదకుడు నగు బోధాయనమహర్షి 
(వు17) “యజ్ఞోపవీతం 'ప్రతిముఖృక్షా వాచయతి “యజ్ఞోపవీతం పరమం 
పవిత్రమితి'యని 'యజ్లోపవీతం పరమం సవిత్రం' అను మంత్రముతో ధార 
ణమును విధించటవలన యాజుషు లీ మంత్రముతో యజ్ఞోపవీతమును 
ధరించుటకు సందియ ముండదు. 

2. ఈ 'యజ్ఞోపవీతం పరమం సవితి మను మంత్రమునకు 
చూపబడిన భాష్యములో “ప్రతిముఖ్బ' అను విధ్యాశీర్పోధకమగు లోట్టు 
మధ్యమపురుషను ల డుత్తమపురుష బోధకముగ పరిణమింపజేసి ఆచార్య 
సంబోధనముతో భాష్యము జేయబడుట హృదయంగమముగ గన్పట్టదు. 


ఈ కారణమువలన నీ భాష్యముకం బ నారాయణపండితకృత బ్రహ్మో 
పనిష ద్భాష్యములో సూక్ష్మోపవీతము వివరింపబడి “స్టూలోపవీతస్య వాచకం 
పరిధానమన్త మాహ యళ్టేతి... ... ప్రతిముఖ్బపరిధేహి, హేశిష్య! 
బలం=బలప్రదం, తేజః=తేజఃప్రదం, చాస్తు తవేతి శేషః అని ఆచా- 
ర్యుడు శిష్యుని సంబోధించి యజ్ఞోపవీతమును ధరింపజేయుచున్నాడు. 
ఇట్లు విధ్యాశీర్చోధకమగు లోట్టును యథాస్థితముగ నుంచి ఆచార్యుడు 
శిష్యుని సంబోధించి వచింపజేయుచు ధరింపజేయుట యుక్తముగా గన్పట్టు 
చున్నది. 

ఈ యర్థము ననుసరించి శిష్యుడు తాను నూత్నోపవీతమును ధరించు 
నపుడు అంతరాత్మను సంబోధించుకొని ధరించును. ఈ యర్థమునకు 
“యజ్ఞోపవీతం ప్రతిముఖ్బజా వాచయతి యజ్ఞోపవీతం పరమం సవితి 


శవా 


64 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

మను బోధాయన సూక్తి దోహద మొసగుచున్నది. కాన నారాయణ పండిత 
భాష్యము. ననుసరించిన అర్థము నిట్లు తెలిపికొనవలయును. 

మం! యజ్లోపవీతం... ఆ లేజిః 

(హే. శిష్య=ఓ శిష్యుడా! హే, అన్తరాత్మ౯=ఓ అంతరాత్మా!) 
(ప్రజాపతేఃాబ్రహ్మకు, పురస్తాత్‌ =పూర్వమందు, యత్‌=ఏ, సహజం=స్వత 
స్పీద్ధమగు, హార్దవైతన్య జ్యోతిస్సు గలదో, తత్‌ =లది, యజ్లోసవీతం, 
హృదయదేశ స్థితిచే యజ్లోపవీతమని చెప్పబడుచున్నది. 

(సూశ్రమున్ను ఆ హృదయదేశస్థితివలన) పరమం=ఉత్కృష్ట 
మును, _పవిత్రం=పవిత్రమునై యున్నది. (ఆతః=ఈ కారణము 
వలన, శుభ్రం=అట్టి, స్వచ్చమగు, యజ్లోపవీతం=సూత్రాత్మక యజ్లోపవీ- 
తమును, ప్రతిముఖ్బ=ధరింపుము. (ఆ యజ్ఞోపవీతము) అగ్య్రం=శ్రే 
షృత్వమును, ఆయుష్యం=ఆయుష్యమును, తేజఃాతేజస్సు నిచ్చునదియు, 
అస్తు=అగుగాక. 

(ఇట్లు విపరిణామము లేకుండ పూర్వ భాష్యమైనను సమన్వ- 
యించును.) 
మం॥ కర్మ ణ్యధికృతా యేతు వైదికే బ్రాహ్మణాదయ॥! 

తేభి ర్ధార్య మిదం సూత్రం కర్మాజ్గం తద్ధి వైస్మ ఎతమ్‌! 

(తైస్సంధార్య మిదం సూత్రమితి పొఠాన్తరమ్‌). 

భా! “యే. బ్రాహ్మణాదయః కర్మ ణ్యధికృతా స్సరాగా స్పైరేవ 
బహిస్ఫూత్రం సమ్యగ్ధార్యమ్‌. న నివృత్తె ర్ల యస్మా త్కర్మోబ్గం 
స్మ ఎలమ్‌.....” ళా 

తా! నిష్కాములుగాక సకాములై వైదిక కర్మానుషానమున కర్షులగు 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదిక కర్మాంగమగు నీ బహిస్ఫూత్రమును 
ముఖ్యముగా ధరించవనలయును. 


త నాల్గవ మంత్రార్థ మనన్వితముగ నుండుటవలన పాఠకు లీ క్రింది 
విధమును సముచితమని [గ్రహింసగలరు. మూడవమంత్రమున 'యజ్య్ఞోపవీ 


యజోనపేళ ఈత్త్వభర్శనము క్‌ 
తేవి అను పద మధ్యాహృతమై వటుసంబోధనముచే నన్వయము. పూర్తి 
గావింపబడినది. నాల్గనమంత్ర “ముషవీతేన్‌ అను సద మధికముగ గలదై 
మూడవ మంత్రమునలె నున్నది. కొవున మూడనమంత్రముయొక్క అర్థమే 
నాల్గవమంధత్రమునకు చెప్పుటలో నౌచిత్యము గలదు. ఇదిగాక ప్రథమమంత్ర 
మాచార్యకర్త లకీ మనియు, ఈ నాల్గవ మంత్రము వటువు స్వయముగా 
యజ సూత్రమును ధరించుట కుపయోగించుచున్నదనియు కాఠక గృహ్య 
వ్యాఖ్యానమున గలదు. అపుడు నాల్నవమం(త్రమున అంతరాత్మపంబోధనము 
యుక్తమగుచున్నది. 


యజ్ళ్ఞోపవీతమన్తార్ధ్థము (ఆధ్యాత్మికము) 


ఉపనిషద్పహ్మయోగి భాష్యానుసారము బ్రహ్మోపనిషత్‌ ; మం॥ యజ్ఞో 
పవీతం ... బల మస్తు తేజః, యజ్ఞోపవీతం, యజ్ఞ=విష్ణువునకు, ఉప=సమి 
పమునందు, వీతం=విశేషముగా వచ్చినది. (వ్యావహారికజీవ స్వరూపము) 
అదియే స్వగత కల్పితజీవత్వము తొలగగనే, పరమం పవిత్రం=సర్వాధికమై, 
నిత్యశుద్ధమై యుందును. అట్టి పరతత్త్వమే (త్వంపదలక్ష్యార్థమే) ప్రజాపతే 
ర్యత్సహజం _ పురస్తాత్‌=చతుర్ముఖునకు గూడ పూర్వము సహజమైన 
రూపము, (తత్పదలక్ష్యార్థమని తాత్పర్యము). 

ఆయుష్య మగ్యం=ప్రాణాదులకు గూడ నధిష్టానమగుటచే. సర్యో 
జ్జీవకమును, సర్వ(శ్రేష్టము నై యున్నది. కావున, ప్రతిముఖృ=(ఇట్టి 
యజ్ఞోపవీతరూపమగు తన నిజస్వరూపమును గుర్తించిన వెంటనే), కల్పిత 
జీవ జగద్భావమును వదలుము. శుభ్రం=స్వయంప్రకాశమగు ప్రత్యగభిన్న 
'బ్రహ్మస్వరూపమునే అవలంబించుము. ఇచట పరబ్రహ్మోపనిషత్పక- 
రణములో. పన్న్యాసము. ప్రస్తుతము గావున అట్టిపరమార్ధ యజ్లోప- 

లు యర న్‌ 

వీతప్పరూపమగు నఖండ చిదాత్మతత్త్వము నవలంబించిన స్ధితిలో కల్పితజీవ 
జగద్భావమే గళితమగుచుండుటచే తదాశయమగు బాహ్యతంతు స్వరూప 
యజ్ఞోపవీత మోచనము ప్రకృతసన్నా్యాసాంగముగ క్రైముతిక న్యాయ సిద్ధమని 
భావము. 


ట్‌ యళ్లోననీక :తత్త్యచర్శనము 

- పామాన్యగృహస్థాదుల కన్ననో పై రీతిగ పై మంధ్రార్థ మెరుంగుట 
వలన బాహ్య యజ్లోపవీత ధారణము కల్పిత దేహాద్యాత్మభోన మూత్ర 
ప్రయుక్త మగుటచే అట్టి భావ మున్నంతనజకు బాహ్యసూత్ర మనస 
రమే యనియు, ఇట్టి యథావిధి సూత్రమును ధరించియే అధ్యయన 
యజన యాజనాదులు చేయవలయునని శ్రుతమగుచుండుటచే వేతత్పూత్ర 
ధారణము చెప్పబడిన అధ్యయనాద్యాశ్రమత్రయ విహితకర్మలను పరమే 
శ్వరానుగ్రహ _ ఫలకములుగ గావించి పూర్వోక్త పారమార్థిక ప్రత్యగభిన్న 
బ్రహ్మాత్మభూత యజ్ఞోపవీత రూసముగ పర్యవసన్నమగు గొవున నట్టి స్థితి 
యబ్బువరకు నీ బాహ్య యజ్ఞోపవీత ధారణ మాశ్రమత్రయస్థుల కత్యవసర 
మగుననియు నిచట తాత్పర్యము. 

యజ్ఞోపవీతం; (ఏ కారణమువలన) యజ్ఞాసర్వాత్మ భూతమగు 

చైతన్యమున కభివ్యక్తి స్థానమగు హృదయదేశమునకు, ఉప=సమాపమందు, 
వీతం=మూడు'పేటలు గలిగిన దారపు రూపమున _ ైవర్లిక ధార్యముగ 
నుండెనో; ఆ కార్పాస సూత్రమే, బలం=పూర్యోక్తమగు అఖండ వైత 
న్యాత్మక పరబ్రహ్మ జ్ఞానమునకు సాధనమైన నిఖిల శ్రౌత స్మార్తకర్మా- 
నుష్టాన సామర్ధ్యము. నిచ్చునదైై స్తు తేజగాబహ్మవర్చసొది వృద్ధికర 
మగుగొక. 


శంకరానందీయ భాష్య తాత్పర్యము 


యజ్ఞశబ్దముచే చెప్పబడు పరమాత్మ తత్త్వ మొక్కటే జీవభానమున 
ననేకరూపముల నొందినది. అది యుత్కృష్టమును, స్వతశ్శుద్ధమును 
నైనట్టిది. గొప్పవాడైన ్రజాపతికిగూడ ఏ పరమాత్మ పూర్వసిద్దాత్మ 
స్వరూపమై స్వతస్పిద్ధమై సర్వవ్యవహార కారణమగుచున్నదో, అది సర్వవస్తు 
సత్తాసంపాదకమగుటచే సర్వ(శ్రేష్టమై యున్నది. అట్టి పరమాత్మ స్వరూ 
పమగు నో యజ్లోపవీతమా! అవిద్యా కామకర్మాది రూపమగు కల్పిత 
జీవభావమునుండి నన్ను విముక్తుని జేయుము. నిత్యశుద్ధ బుద్ధాత్ముని 
జేయుము. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 607 

ప్రత్తిదారములతో నిర్మింపబడిన యే బాహ్యయజ్లోపవీతము పరమార్ధ 

యజ్ళోపవీతరూప హృదయ చైతన్యాశ్రితమై తత్పాంష్య్యర్థమైన వర్ణాశ్రమధ 

ర్మానుష్టానము కొజకు గైవర్లికులచే ధరింపబడుచున్నదో; అయ్యది. వీర్యవ 
తృర్మపాధవమును, బ్రహ్మవర్చప కారణమును నగుగాక, 


యజ్ఞోపవీత నిర్మాణ ధారణములు 
(పంప్కారరత్నమాలాయాం బోధాయనః) 


*ఆథాతో యజ్లోపవీతవిధిం వ్యాఖ్యాస్యామో, బ్రాహ్మణేన తత్కన్యయా 
వా కృతం సూత్ర మానీయ భూ రితి ప్రథమాం షళ్ణినతిం మినోతి. భువ ఇతి 
ద్వితీయాం సువ రితి తృతీయాం మిత్వా పలాశపత్రే సంస్థాప్యాపోహిస్టేతి 
తిస్పభి ర్లిరణ్యవర్థా ఇతి చతసృభిః పవమాన స్సువర్హన ఇత్యేతేనానువా కేన 
సావిత్రా చాభిషీిచ్య వామహస్సే కృత్వా త్రి స్పంతాడ్య, భూరగ్నించే త్యేతై 
స్రీభి ర్వలితం కృత్వా, భూ ర్భువ స్సువ శృంద్రమసం చే త్యేతేన గ్రంథిం 
కృత్వా, ఓంకార మగ్నిం నాగా న్యమం పీత్యా౯్‌ ప్రజాపతిం వాయుం 
సూర్యం విశ్వాజాదేవాకా నవ తన్తుషు క్రమేణ విన్యస్య పంపూజయే. డ్దేవ 
స్యత్వే త్యుపవీత మాదాయ, ఉద్వయంతమసస్పరీ త్యాదిత్యాయ దర్శయిత్వా 
యజ్ఞోపవీతం .. తేజః ఇతి ధారయే దిత్యాహ భగవా౯ 
బోధాయనః. 1 


తా॥ బ్రాహ్మణునిచే గాని, బ్రాహ్మణకన్యచే గాని వడకబడిన సూత్ర 
మును దీసికొని, మొదటి తొంబదియారు బెత్తలను 'భూః అను 
మంత్రముతోను, రెండవ తొంబదియారు బెత్తలను 'భువగ్‌ అను మంద్ర 
ముతోను, మూడవ తొంబదియారు బెత్తలను 'సువః అను మన్త్శముతోను 
కొలిచి దానిని మోదుగొకునం దుంచి “ఆపోహిష్టామి, ఈ మొదలగు 
మూడుమంత్రములతోను, 'హిరణ్యవర్గా' అను వాల్లు మంత్రములతోను, 
“పవమాన స్ఫువర్దని అను అనువాకముతోను, గాయత్రీమంత్రముతోను 
అభిషేకించి, ఎడమచేతియం.. దుంచుకొని మూడుసార్లు కుడిచేతిలో 
కొట్టి “భూ. రగ్నించి ఈ మొదలగు మంత్రములతో పేని (తాల్చి) 


68 యజ్లోపవీత తత్త్వదర్శనము 
“భూర్భువ స్సువ శృన్హోమసం' అను మంత్రముతో ముడివేసి, ఓంకారమును, 


అగ్నిని, పర్పములను;, యముని, పితృదేవతలను, ప్రజాపతిని, వాయువును, 
సూర్యుని, విశ్వేదేవతలను తొమ్మిది దొరములందు క్రమముగా ఆవాహన 
జేసీ పూజించవలయును._ సిన్ముట 'దేవస్యి అను నంత్రముచే ఆ 
యుపవీతమును కుడిచేతిలోనికి తీసికొని 'ఉద్వయం' అను మంత్రముతో 
సూర్యునికి జూపించి “యజ్ఞోపవితం పరమం పవిత్రం” అను మంత్రముతో 
ధరించవలయును. 

ఈ విధానమున బోధాయన మతము, పుస్తక భేదముల ననుసరించి 
పాఠభేదములతో కనుపించుచున్నది. అందు సంస్కారభేదములే గాక, 
ఉపవీతము బ్రాహ్మణవిధవాస్త్రీగూడ నిర్మించవచ్చునని కనుపించుచున్నది. 
మజీయు ఈ నిర్మాణధారణములను గుజించి వైద్యనాథదీక్షితీయ (స్మృతి 
ముక్తాఫల)మందలి ప్రకారాంతరమును వ్రాసెదను. 

స్మృతిముక్తాఫలమున-- 

శ్లో! యజ్లోపవీతం కుర్వీత సూత్రంతు నవతన్తుకమ్‌, 

త్రివృ దూర్హ్వవృతం కార్యం తన్తుత్రయ మథో వృతమ్‌. 

అని (మాధవీయ వచనము). అనగ యజ్ఞోపవీతమునకు తొమ్మిది 
దారము లుండవలయును. మొదట మూదుపోగులు గల దానినిగ జేసి 
పైకి పేనవలయును (త్రివృదితి త్రిగుణం కృత్వా ఊర్ధ్వవృతం దక్షిణమా 
వర్తితమ్‌.” మను వ్యా॥). పిమ్మట దానిని మూడుమడతలుగలదానినిగ జేసి 
క్రిందికి పేనవలయును. ఇట్లు సిద్ధమైన యజ్లోపవీతములోని యొక్కొక 
దారమునకు ఒక్కొక యధిపతిని దేవలుడు చెప్పుచున్నాడు. 

శ్లో! ఓంకారః ప్రథమ స్తంతు ర్ష్వితీయోఒన్ని స్తథైవ చ, 
తృతీయో భగదైవత్య శృతుర్ధ స్పోనుదైవతః. 

పబ్బమః సీతృదైవత్య ష్షస్ట శ్చైవ ప్రజాపతిః 

సప్తమో వసుదైవత్యః ధర్మ శ్చొష్టము ఏవ చ, 

నవమ స్సర్వదైనత్యఇత్యేతే నవ తన్తవః 


_ యజ్ఞోపవీత తత్ర్వదర్శనము 69 

అనగొ నోంకారము, అగ్ని, భగుడు, సోముడు, పితృ దేవతలు, 

ప్రజాపతి, అష్టవసువులు, ధర్మ దేవత, సర్వదేవతలు -- క్రమముగా తొమ్మిది 
దొరములకు అధిపతులు. 

ఇట్లు తన్త్వధిపతులను జెప్పి, విర్మాణప్రకారమునుగూడ నీ క్రింది 
విధమున జెప్పుచున్నాడు. 

శ గ్రామాన్స్‌ష్య న్యా వంభ్యాటు. వజ్రనత్యల( షురల్‌, 
తావత్తిగుణితం సూత్రం ప్రక్షాళ్యాబ్లిజ్ఞకై స్తీభిః 
దేవాగారేఒథ వా గే నద్యాం వాఒవ్యత్ర వా శుచౌ, 
పావిత్రా త్రివుతం కుర్యా వ్నృవసూత్రంతు తద్భవేత్‌. 
అథ త్రిర్వేష్టితవ్యంస్యా త్చిళాణాం తృప్తిదం హి తత్‌. 

శ్లో॥ సవ్యే మృదం గృహీత్వా౬ స్మికా ప్టాపయే ద్భూరితి బ్రువన్‌, 
పత్రం పుష్పం ఫలం వా౬సి వ్యాహృతీభిః ప్రతిక పేత్‌ | 
అభిమన్హా్యాా౬థ భూరగ్నించేతి త్రివృత్త్రయం త్రిభిః 
హరిబ్ర హ్మేశ్వ రేభ్యశ్చ ప్రణమ్యావేదయేదితి. 
అనగా నూరి వెలుపలకు వెళ్ళి తొంబదియారు బెత్తల దారమును 

దీసికొని దానికి మరిరెండు రెట్లు దారమును జేర్చి అబ్లిజ్ల మంత్రము 
లతో నద్దానిని కడిగి దేవాలయమందు గాని, గోశాలలోగాని 'నదియందు 
గొని వీటికం టె నన్యమగు 'ప్రదేశమందుగాని గాయత్రీమంత్రముతో దానిని 
మూడుమడతలు కలదానినిగ జేసిన నది తొమ్మిది పోగులు గలదగును. 
పిమ్మట దానిని మూడు పేటలు గల దానినిగ జేసిన నది పితృ 
దేవతలకు తృప్తి నిచ్చు యజ్ఞసూత్ర మగుచున్నది. పిమ్మట దానిని 
మూడు పర్యాయములు కొట్టుటవలన నది పితృ దేవతలకు తృప్తి నిచ్చునది 
యగుచున్నది. - పిమ్మట. దానిని ఎడమచేతియం దుంచుకొని దానిమాద 

“భూళొ అని యుచ్చరించుచు మట్టిని ఉంచి, వ్యాహృతులతో పత్త్ర, పుష్ప, 

ఫలములలో నే యొక్కదానివైన నుంచి 'భూరగ్నిశ్చ ఇత్యాది “మంత్ర 


7 యజోసనీత తత్త్వదర్శవము 
త్రయముతో నభిమంత్రించి ట్రహ్మ విష్ణు న నమస్కరించి 
న. వది యజ్ఞోపవీత నుగుచున్నదని తాత్పర్యము, 
పిమ్మట నిట్టి యజ్ఞోసవీతమునకు ముడిని పరిమాణమును కాత్యా 
యనుడు చెప్పుచున్నాడు. 
శ్లో! శ్రివతం చోపవీతంస్యా త్త స్యెకో గ్రంథి “రిష్యతే, 
పృష్టనంశే చ వాభ్యాంచ ధ్చ్‌తం య ద్విన్తతే కటిమ్‌. 
తద్ధార్య ముపవీతం స్యా న్నాతిలమ్బం న చోచ్చితమ్‌. 
అనగా తొమ్మిది పోగులుగల యజ్లోపవీతమున కొక ముడి యుండ 
వలయు ననియు, నద్దానిని వెన్నెముకయందును, నాభియందును కటి 
(మొల) వజకు ధరించవలయు నవియు, ఆ యుపవీతము మిక్కిలి 
పొడవుగ గాని, పొట్టిదిగ గాని యుండగూడదనియు తాత్పర్యము. ఇచట 
'త్రివృత్‌'. అనగా ొమ్మిదింటి సముదాయము (నవ వై త్రివృత్‌ ఇతి 
శ్రుతిః). మతియు నాయజ్లోసవీతము బొద్దుకు పైగ నున్న ఆయుష్సున్ను, 
బొడ్డుకు క్రిందుగనున్న తపస్సున్ను క్రీణీంచును గాన, బొద్దుకు సమముగ 
నుండవలయునని వశిష్ట శాతాతపులు-- 
శ్లో! వాభే రూర్హ్య మనాయుష్య మధో వాభే స్తపః క్షయః 
తస్మా న్నాభిపమం కుర్యా దుపవీతం విచక్షణః 
అని చెప్పుచున్నారు. ఇట్టిది దొజకనపుడు దేవలుడు “స్తనా దూర్ధ్వ 
మధో నాభేర్న కర్తవ్యం కథంచని అవి. స్తనముకంటు పైనను. బొడ్డుకు 
క్రీందుగను నుండని యజ్ఞోపవీతము పనికివచ్చు ననుచున్నాడు. 


ధర్మ ప్రవృత్తి మతము 
నిర్మాణ విధానాదికముందు ధర్మప్రవృత్తియం దీక్రింది విధమున 
భేదములు కను పించుచున్నవి. 
శ్లో ఊర్ధ్వవృత్త మథోవృత్తం పున రూర్హ్వవృతం తథా, 
ఏత ద్యజ్ఞోపవీతం ప్యా త్తస్యెకో గ్రని రిష్యతే. 


యజ్ష్లోపలీత తత్త్వదర్శనము 71 

అనగొ మొదట యజ్లోపనీతపు దారమును పై పురి గల దాని 

నిగ నిర్మించవలయును. పిమ్మట మొదటి తాల్పు (పురి వేయుట), 
క్రిందికి చేయవలయును. తరువాత రెండవతొల్పు పై పురి గల్లునట్లు 


తాల్బవలయును. 
“రవ్యాది నాభిపర్యన్తం బ్రహ్మసూత్రం పవిత్రకమ్‌”. 
యజ్ఞోపవీతము. నిలువున బ్రహ్మరంధ్రము మొదలు బొడ్డువరకు 
సరిపడు పొడవుగలదిగా నుండవలయును. 


“విధవారచితం సూత్రం, ... ... ఉత్స బేల్‌”. 
విధవచే నిర్మింపబడిన సూత్రమును ధరించగూడదు. 


ధార్యోపవీత సంఖ్యానము 
1.ళ్లో!్‌ ఉపవీతం నటో రేకం ద్వే తథేతరయో స్ప్మ్యృతే, 
ఏకమేవ యతీనాం స్యా దితి శాస్త్రస్య నిశ్చయః. 
తా॥ బ్రహ్మచారి కొక యుపవీతము, గృహస్థ వానప్రష్థులకు రెండేసి 
యుపవీతములు, యతి కొక్క యుపవీతము నుండనలయును, (యతిస్త్రి 
దణ). సాన్మ్రతి ముక్తాఫలమున బిగుమహిర్డి 
2.శ్లోః బ్రహ్మచారిణ ఏకంస్యా త్స్నాతస్య ద్వే బహూనివ, 
తృతీయ ముత్తరీయం స్యా ద్వస్త్రాభావే తదిష్యతే. 
తాః బ్రహ్మచారి కొకయుపవీతము, స్నాతకునకు రెండు గాని అనేక 


ములుగొని యుండవలయును. మూడవదానిని - అనేకములు ధరించినను, 
ధరింపకున్నను - ఉత్తరీయార్థమై ధరించవలయును. ఆ. దేవలుదు. 


3.శ్లోక్‌ యజ్లోపవీతే ద్వే ధార్యే శ్రాతే ప్మార్తే చ కర్మణి, 
తృతీయ ముత్తరీయార్థే వస్త్రాభావే తదిష్యతే. -- దేవలుడు. 


తా। శ్రౌత స్మార్త కర్మలనిమిత్తమై రెండు యజ్ఞోపవీతములను ధరించ 
వలయును. ఉత్తరీయము నిమిత్తమై మూడవ యుపవీతమును ధరించ 


72 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


వలయును, అట్లు ధరించిన నది యుత్తరీయము లేనపుడు తదర్ధమై 
యుపయోగించును. 
ఉన్ల యజపీలే ర్వే ధార్యే దైవపిత్రోళ్చ కర్మణి, 
తృతీయ ముత్తరీయార్థే ఆయుష్కామో బహూన్యషి. 
జా చకుర్చింళతి మత్‌ నంగ్రహము. 
తా! దేవపీతృ కర్మల నిమిత్తమై రెండు యజ్లోపవీతములను ధరిం 


చవలయును. మూడవదానిని ఉత్తరీయార్థము ధరించ్‌వలయును. ఆయు 
రభివృద్ధి గోరువాడు బహు యజ్ఞోపవీతముల ధరించవలయును. 


8.క్లో!్‌ యజ్లోపవీతే ద్వే ధార్యే శ్రౌతే స్మార్తేచ కర్మణి, 
తృతీయ ముత్తరీయార్థే వస్త్రాభావే చతుర్ధకమ్‌. 
-ా నంస్కార గణవతియందు మనువు. 
తా! శ్రౌత స్మార్తకర్మల నిమిత్తమై రెండుపవీతములను, మూడవదానిని 
ఉత్తరీయమునకు బదులుగొను, నాల్గవ యుపవీతమును మజీ యొక 
యుత్తరీయమునకు ప్రతినిధిగను ధరించవలెను. 


6.శ్లోః మౌంజ్యర్థ మేకం ప్రథమం, వివాహే తు ద్వితీయకమ్‌, 
ఉత్తరీయే తృతీయం స్యా, ద్వాసపోఒర్ధే తురీయకమ్‌. 
శ్లో! సూత్రత్రయం తు కథితం వనినాం సతతం పరమ్‌, 
కేచి తృంచేతి సప్తేతి తేషాం ప్రోచుళ్న మన్త్రతః, 
శా బొళనన న్జ అటి 
తా॥ ఉపనయన నిమిత్తమున కొక్కదానిని, వివాహము నిమిత్తమై 
రెండవదానిని, ఉత్తరీయార్ధమై మూడవదానిని, మళియొక యుత్తరీయము 
నిమిత్తమై నాల్లవ యుసవీతమును ధరించవలయును. 
వానప్రష్థులు మూడుగాని, అయిదుగాని, యేడు యజ్ఞోసవీతములను 
గామి ధరించవలయుమ. ం 


యజ్ళోసవీత తత్త్వదర్శనము 73 
గృహాశ్రమా ద్వే యజ్లోపవీతే ... ... ... ౩-౧-౧. 
వ. త్రీణ్యుపవీతామ్యుత్తరీయం చ (వవస్థు) వా౨ాతి 
తా॥ గృహస్థు రెండుపవీతములను, వాన(ప్రష్థు మూడుపవీతములను 
ధరించవలయును. శా వైఖానన ధర్మ మ్యూతము. 


3శ్లో!ి చతుర్వేదస్య చత్వారి త్రినేదప్య శ్రికం భవేత్‌, 
ద్వే ప్యాతాం వై ద్వివేదస్య, ఏకమేవైక వేదివః 
“ా (వ్భ్పుఘబో, గృహ్యావరిళిప్తము,) 
తా॥ నాల్గువేదములు చదివినవాడు నాల్లింటిని మూడు వేదములు 
జదివినవాడు మూడింటిని, రెండు వేదములు చదివినవాడు రెండింటిని, 
ఒక్కవేదము జదివినవా డొక్క యుపవీతమును ధరించవలయును. 


“పఖ్బభిః పుత్త్రకామస్తు ధర్మకాను స్తథైన చ” - ధర్జ ప్రవృత్తి. 

తొ ధర్మకాముడు, పుత్త్రుకాముడు అయిదు యజ్ఞోపవీతములు 
ధరించవలయును. 

“దశాష్టా వా గృహస్థష్య చత్వారి వనవాసినళో 

తా॥ గృహస్థు పదింటినిగాని, యెనిమిదింటినిగాని, వానప్రస్థ నాలుగు 
పవీతములను ధరించవలయును. 

“బహూని చాయుష్కానుస్యేత్యాది కామ్యం ప్రచక్షతేో-- ధర్మపవ్ఫత్తి. 

తాః ఆయుష్కాముడు బహు యజ్ఞోపవీతముల ధరించవలయును. 

ఇట్టి వచనములవలన యజ్ఞోపవీతపంఖ్య బహుత్వము నధిష్టించినది. 
వీటియందు. రెండు మొదలు ఆరవదివజికు గల వచనములు ప్రథమ 
ద్వితీయోపవీతములను. వేరు. వేరు నిమిత్తములతో విధించినను మూడవ 
దానిని ఐకకణ్బ్యముగ నుత్తరీయ స్థానమున విధించుటవలన క్రత్వర్థమగు 
నుత్తరీయోపవీతముయొక్క ప్రాధాన్యము వెల్లడియగుచున్నది. కావున 
నిదిలేని వైదిక కర్మానుష్టావము వ్యర్థమమనది పర్వస్మృతిపమ్మతము. మిగి- 


7 యజ్లోసవీత తత్త్వదర్శనము. 
లినవన్నియు. వేరు వేరు నిమిత్తములలో విధింపబడి నిర్లిష్టములగు ఆ 
యా ఫలముల నిచ్చునవైనను వానినన్నిటిని పూధ్యోక్తరీతిని మహాఫలదమగు 
పురుషార్థహూత్రముయొక్క రూపొంతరములుగ నిశ్చయించుకొనవచ్చును. 

రెండన వచనము “స్నాతకస్య ద్వే బహూని వా” అని చెప్పుటవలన 
ద్వితీయాద్యుపవీతములు స్నాతక రు మొదలు ప్రొప్తించుచున్నవని 
తెలియుచున్నది. 

విశేషమేమన! ఆపస్తన్చు హిరణ్య కేశీయాది బ్రహ్మచారులు, గృహ 
స్థులు, 'క్రత్వర్థపురుషార్థతల నిమిత్తమై అజినోత్తరీయములకు ప్రతినిధిగ 
నాకే యజ్ఞసూత్రమును ధరించవల సినవా రైనప్పటికిని గృహస్థులకు ఆచరణ 
లోనున్న అవేక యజ్ఞ సూత్రధారణ మనునది ఆశ్రమాభివ్యంజకతను, కామ్య 
ఫలదత్వముమ ప్రతిపాదించు స్మృత్యంతరోక్తమగు నాచారమై యున్నది. 
మజీయు. బోధాయనులు గృహస్టుకే రెండుసవీతములు విధించుటవలన 
బ్రహ్మచారి పురుషార్థసూత్రము నొక్క దానినే ధరించవలయుననియు, ఉత్త 
రీయప్రతినిధి సూత్రమును, కర్మానుష్టానకాలమ్మం దుత్తరీయాభావమందే 
ధరించవలయుననియు మనము తెలిసికొనవచ్చును. 


ఎవ్వరెన్ని యజ్లోపవీతములు ధరింపదలచిరో వారు తాము ధరించు 
ప్రతి యజ్ఞోపవీతమును అన్నిమారు. లాచమించి అన్నిమారులును మంత్ర 
ముతోనే ధరించవలయునని భరద్వాజ మహర్షి-- 


వో వనస్థస్య గృహస్థస్య సూత్రం ప్రతి పువఃపునః 
నున్త్రచ్చారణ మాచామో ద్వితయం క్రమశః స్మృతమ్‌. 
-- అని చెప్పుచున్నాడు. 


యజ్ఞోపవీత ధారణ సంకల్పము 
ఆ (న్మ బతి రత్హమాల్య. 


మమ శ్రౌత స్మార్త విహిత నిత్య కర్మా నుషానయోగ్యతా సిద్ధ్యర్థం 
బ్రహ్మతేజో౬ భివృద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిప్యే! 


యజ్లోసవీత తత్త్వదర్శనము 76 


యజ్ఞోసవీత మిత్యస్య మన్తుష్య పర్రహ్మా బుషి, త్రిస్టుప్‌ఛన్హ, వేదా 
ప్రయో దేవతా, యజ్ఞోపవీత ధారణే వినియోగ, యజ్ఞోపలీతం...శేజః. 


ల 
భరద్వాజమత ధారణము 
యజ్ఞోవవీత మిత్యవ్య మన్త్రష్య, ప్రజానతి బుషి; (త్రిష్టుప్‌ ఛన్దః 
వేదా స్త్రయో దేవతా, యజ్ఞోపవీత ధారణే వినియోగః, యజ్ఞోపవీతం ... 
469. తేజః. 
పారస్కరోపనయన పద్ధతి 
యజ్ఞోపవీతమిత్యస్య మన్త్రస్య, పరమేష్మీ బుషి; మన్త లిజ్లోక్తా 
దేవతా, త్రిష్టుప్‌ న యజ్లోపవీతపరిధానే వినియోగః, యజ్లోపవీతం 
పరమం పవిత్రం య అ తేజఓ 
ఈ గ్రంథమున జేయబడిన విమర్శవలన బ్రహ్మచారి, గృహస్థుల యజ్ఞ 
సూత్ర ధారణమునకు ఈ క్రింది సంకల్పము విద్వ దామోదకరమగునవి 
భావించుచున్నాను. 
అపప్తమృ హిరణ్య కేశీయాదులకు 
మమ శ్రౌత స్మార్త నిత్యవైమిత్తిక కాన్యుకర్మానుష్థానయోగ్యతా సిద్ధ్యర్థం 
(బ్ర) అజినోపవీత, (గృ) వస్త్రోపవీత ప్రతినిధి'యజ్ఞసూత్ర ధారణం కరిష్యే, 
బొధాయనాదులకు 
మమ బ్రహ్మతేజోఒ భివృద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిప్యే (ఇది 
పురుషార్థసూత్రమునకు), మమ శ్రౌత స్మార్త... పిద్ధ్యర్థం (బ్ర 
అజినోత్తరీయ, (గృ) - వస్త్రోత్తరీయ ప్రతినిధి యజ్ఞోపవీత ధారణం కరిష్యే, 


జీరోపవీత విపరన మంత్రములు 
ళా జు 


ఆచారభూషణే - కృష్ణభట్టీయే. 


76 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
ఇ శ 
శ్లో బ్రహ్మ విష్ణుమ హేశాద్యా ప్తన్తూనాం దేవతా స్మృతాః 
త్యక్ష్యామి పుణ్యకా లేఒస్మి౯ భవతాం తృప్తి హేతవే. 
తః ఓ బ్రహ్మవిష్ణు మ హేశ్వరులారా! మా రీ యజ్ఞోపవీతపు 
దారములకు దేవతలు. ఈపుణ్యకొాలమున మోతృష్తికొజ కీ జీర్ణ యజ్ఞో 
పవీతమును వదిలి పెట్టుచున్నాను. ధర్మ సింధువునందు “సముద్రం గచ్చ 
స్వాహ యను మన్త్రముతోగానిి ప్రణవముతో గూడిన వ్యాహృతులతో 
గాని జీర్లోపవీతమును వదిలి 'పెట్టవలయునని యున్నది. 
మజియు 
శ్లో! ఉపవీతం ఛిన్నతన్తుం జీర్ణం కళ్ళల దూసితమ్‌, 
. విస్ఫజామి_యశో బ్రహ్మతేజో దీర్దాయు రస్తు మే. 
అని యున్నది. 
తా! దారములు తెగిపోయి మురికిపట్టి ప్రాతబడిన ఉపవీతమును 
వదిలి'పెట్టుచున్నాను. నాక్షు శ్రీర్తి బ్రహ్మతేజస్సు, దీర్దాయుష్యము కలుగుగాక, 
సంస్కార రత్నమాలయందు స్మృతిరత్నావళి 
జీర్ణోపవీతమును “సముద్రం గచ్చ స్వాహా” అను మన్త్రముతో 
గాని, ప్రణవముతోగాని, వ్యాహృతిత్రయముతో గాని, నది, సముద్రము, 
తటాకములలో దేనియందైనను వదిలి పెట్టవలయును అని యున్నది. 
శిభాయజ్ఞోపవీత మొోమాంస 
శ్లో! ఏతాన ద్లినపర్యన్తం బ్రహ్మత్వం ధారితం మయా, 
బ్టర్ణత్వా త్త్వం పరిత్యక్తం గచ్చ సూత్ర! యథాసుఖమ్‌. 
అనేన మస్త్రేణ ప్రాచీనయఃన్టోపవీతం శిరోమార్లేణ నిస్సార్య యథాశక్తి 
గాయత్రీజపం కుర్యాత్‌. 
తాః ఓ బ్రహ్మసూత్రమా! ఇంతవజకు నిన్ను నేను ధరించితిని. 
నీవు ప్రాతబడుటవలన నిన్ను వదలిపెట్టుచున్నాను. నీవు సుఖముగా 


యజ్ఞోపవీత ఈత్త్వదర్శవము 77 
వెళ్లుము. ఈ మంత్రముతో శిరస్సుగుండా యజ్ఞోపవీతమును తీసివేసి 
గాయత్రీ జపమును జేయవలయునని తాత్చర్యము. ఈ వ్రాయబడిన 
ధారణమంత్రములలోను విసర్జన మందత్రములలోను తమ యాచరణములో 
నున్నవానినే ఆ యా సమయములలో పఠించవలయును. 


యజ్లోపవీత లోప ప్రాయశ్చీత్తము 


ధర్మసింధు; విరయ సింధువులు:- 

యజ్ఞోపవీతము పొరబాటున పోయిన మంత్రములేకుండ నొక్ష యజ్లో 
పవీతమును ధరించి, 'మనోజ్యోతిః' అను మన్త్రముతో 'అగ్నేవ్రతపతే' అను 
మొదలగు నాల్లు మన్త్రములతోను హోనుమునుజేసి నూత్నయజ్లోపవీత 
ముల ధరించవలెను. అటుగొనిచో “యజ్ఞోపవీత నాశ జన్యదోష నిరాసార్థం 
ప్రాయశ్చిత్తం కరిప్యే' అని సంకల్పించి ఆచార్యవరణము, అగ్నిప్రతిష్ట, 
ఆజ్యభాగొన్తకర్మయు. వైన పిమ్మట సూర్యు నుద్దేశించి గాయత్రీమంత్ర 
ముతో నేతితో తడిపిన నువ్వులతో వెయ్యిమారులు గాని, నూటయెనిమిది 
మారులుగాని, హోమమును జేసీ నూతన యజ్ఞోపవీతమును ధరించి, 
అతిక్రమించిన (గడచిపోయిన) సంధ్యాదిక మాచరించవలయును. యజ్ఞో 
పవీతము. లేక క్షణకాల ముండినను నూరుమార్లు గాయత్రీ జపమును 
జేయవలయును. యజ్లోపవీతములేకుండ భుజించినను, మలమూ(త్రములను 
విడిచినను ఎనిమిది వేల మారులు గాయత్రీ మన్త్రమును జసపించవల 
యును. ముంజేతిమౌదికీ గాని, మణికట్టుమోదికీ గాని జారిన, సరిగ 
దిద్దుకొని మూడుగాని, ఆరుగాని ప్రాణాయామముల జేసీ నూతనమైనదానిని 
ధరించవలెను. 


కోపాదికముచే స్వయముగ యజ్ఞోపవీతమును దీసిన, పూర్యోక్తమగు 
ప్రాయశ్చిత్తమును జేసికొని శ్రొత్తదొనిని ధరించవలయును, 


తెల్గు గ్ర్వాత్యారులు? 


8 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 

ఖ్లోః అభ్యజ్లే చోదధిస్నానే మాతాపిత్రో ర్భృలేఒహని, 
తైత్తిరీయాః కథాః కాణ్వా చరా వొజసవేయినః; 
కణ్గాదుత్తార్య సూత్రన్తు కుర్యు స్రై క్రాలనం ద్విజాః” 
అనగొ, అభ్యంగము, సముద్రస్నానము, తల్లిదండ్రుల ప్రత్యాబ్దిక 

ములందు. వైత్తిరీయులు, కఠులు, కొణ్వులు, చరకులు వాజసనేయులు 

మెడనుండి యజ్ఞసూత్రమును దీపీ కడిగెదరు. 

్గో! బహ్వ్యృచ స్పామగా శ్చైవ యేచాఒవ్యే యాజుషా స్తథా, 
కణ్ణా దుత్తార్య సూత్రీన్తు పున రర్హన్తి సంస్క్రియామ్‌. 
అనగా బహ్వృచులు, సొమగులు, తైత్తిరీయులకంట' నితరులగు 

యాజుషులు యజ్ఞోసవీతమును మెడనుండి తీసిన ప్రాయశ్చిత్తార్హులు. 


గమనించవలసిన విషయము 
పైన జెప్పబడిన కర్మలందు యజ్ఞోపవీతమును దీపెడి యాచారము 
గలవారును, పొరబాటున యజ్ళోసవీతము పోయిన వారును, ఆ సమయ 
ముల నుత్తరీయమును ధరించియున్న యెడల ప్రాయశ్చిత్తార్హులు గౌరు. 
ఆచారము లేనివారు తీయగూడదు. ఇందుకు మనువు ౪-౧౭-౮. 
ఖ్గో! యేవాష్య పితరో యాతాః యేన యాతాః పీతామహాః 
తేన యాయా త్పతాం నూర్గం తేన గచ్చ వ్నరిష్యతి. 
తొ పీతృపీితొమహులు నడచిన సన్మార్గమున వడచువానికి హాని 
చేదు. - శా న్మృతి ముక్తొఫలము. 
ఖ్గోః కొయస్థమేవ తత్కార్య ముత్గాప్యం న కదాచన, 
పకృ దుద్ధరణా త్తస్య ప్రాయశ్చిత్తీయతే ద్విజః 
మన్త్రపూతం సీతం కాయే యస్య యజ్లోపవీతకమ్‌, 
నోద్దరేత్తు తతః ప్రాజ్లో యదీచ్ళే చేయ ఆత్మనః. 
వినా యచ్చిఖయా కర్మ నినా యజ్ఞోపవీతతః, 


యజ్లోపవీత తత్త్వదర్శనము 79 
రాక్షసం తద్ధి విజ్ణేయం సమస్తానిష్ఫలాః క్రియాః 
పదోపనీతినా భావ్యం సదా బద్దశిళేనచ, 
విశిభోఒవ్యుపవీతీచ యత్కరోళి న తత్కృతన్‌, 
అనగా నుపవీత మెల్లపుడు ధార్యమైనదనియు, దానిని శరీరమునుండి 

పైకి తీయగూడదనియు, తీసిన ప్రాయశ్చిత్తమున్నదనియు శిభాయజ్లోస 
వీతములు లేని కర్మ రాక్షసమనియు తాత్పర్యము. 

స్మ ంతి రత్నమాలయందు-- 

ల్లో ఉపవీత వివాశే తు గాయత్ర్యా జూహుయా త్తిలాకా, 
అష్టోాత్తరసహస్రం వా అష్ట్రోత్తరశతం తు వా. 

-- అని, ఉపవీతము పోయినపుడు గాయత్రీమంత్రముతో 1008 
వెయ్యి యెనిమిదిగాని; మూటయెనిమిదిగొని, తిలహోమములుచేసి, తిరిగి 
 స్వీకరించవలయునని విపుల ప్రయోగములు వ్రాయబడియున్నవి. 

శ్లో! బ్రహ్మసూత్రం వివా భుజ్లే విణ్మూత్రం కురుతలేఒథవా, 
గాయత్య్యష్టసహపేణ ప్రాణాయామేన శుధ్యతి, 
చా వ్మ్ట్రతి ముళ్రొన్స్‌లము, 
అనగా నుపవీతము లేక భోజనముజేసినను, మలమూత్రములి విడి 
చినను, ఎనిమిదివేల గొయత్రీ మంత్రముచేతను, ప్రాణాయామమేదేతను 
శుద్ధి నొందుచున్నారు. ఉపనయన దీక్షాముధ్యమం దుపవీతము పోయి 
నచో పర్వప్రాయశ్చిత్త హోమమునుజేసి అనాజ్ఞాత త్రయ నుంత్రములను 
పరించవలయును. 


శూద్ర యజ్గోపవీతము 


శూదునకు అధ్యాత్మరామాయణము, గరుడ పురాణము యజ్లోసవీత 
మును నిశ్నేధించుచున్నవి. ధర్మసింధువు ఉత్తమ శూద్రునకు పొరాణ్లికముగ 
మసనయనముము, యజ్ఞోపవీతమును విధించుచున్నది. శూద్రకమలాకరము 


80 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


“అపసవ్యం క్రమా ద్వ౦స్త్రం కృత్వా కళ్ళి త్పగోత్రజః” అని మైథిలవాచస్పతి 
వచనమును “ఉపవీతం వస్త్రవిన్యాసాత్‌” అను స్మృతి కౌముదీస్థిత 
జోధోయన వచనమును అనుసరించి  పైతృక కర్మయందు వస్త్రము 
తుపవీతముగా విధించుచున్నది. శూద్ర కమలాకర ప్రయోగమను గ్రంథమున 
స్నాతక ప్రకరణమున *... ... నవం వస్త్రద్వయం సువర్లోప వీతద్వయం ... 
* సొదయిత్వా ... ... నూతన వస్త్రద్వయం సువర్గోపవీతద్వయం ధృత్వా 
ఆచమ్య... ...” అని శూద్రుడు స్నాతకమున నగ్ని సమిపమున నాసాొదిం 
చిన అంతరీయోత్తరీయములను, బంగారు జందెములను ధరించవలయునని 
కనుపించుచున్నది. 


విచారింప నిచట శూద్రునకును ఉపవీతమగు నుత్తరీయము విధింప 
బడినది. నిత్యమును విహితములగు దైవ పితృకర్మల నాచరించు శూద్రున 
కా యుపనీతస్థానమున సూత్ర ముండుటలో ధర్మ సింధూక్తి న్యాయ్యము 
గాక పోదు. 


దేవచిహ్నమగు నుపవీతధారణమే మంగళకరము గాన సువర్గోపవీత 
ధారణమున శూద్రుడును అధికపురుషార్ధ లాభమును పొందవలయుననియే 
సువర్జోపనీత ధారణము విధించబడినది. కావున శూద్రునకును శాస్త్రము 
వలన నుపవీతము సిద్ధించుచున్నది. అధ్యాత్మరామాయణాది కృత నిషేధ 
వచనములు కర్మలయందు ప్రవృత్తిలేక యజ్ఞసూత్రమును ధరించు శూద్ర 
పరములును, యజ్జ్ఞసూత్రాభానము. శూద్రునకు ప్రాయశ్చిత్త జనకముగా 
దనుటలోను ప్రమాణము లగుచున్నవి. ఇందువలన శూద్రుడును కర్మకాల 
మందే గాక ఎల్లపుడును ఉత్తరీయము నుపవీతముగా ధరించి దైవలక్షణ 
సంపాదకుడై తన భారతీయత్వ విశిష్టతను ప్రకాశింపచేయుచున్నాడు. 


యజ్ఞోపవీత - ద్రవ్యములు 


యజ్లోసవీత ద్రవ్యములు (౧) ఆజినము, (౨) వస్త్రము, 
(3) “ఇిర్చాస్‌ (ప్రత్తి సూత్రము, (౪) శణ(జనుప) సూత్రము, (౪) 
అవిక (గొట్జెరోమము) సూత్రము నని మనకు తెలిసియున్నవి. ఇక నెన్ని 
ద్రవ్యములు గలవో విచారింతము. 


యళ పీత తత్త్వదర్శనము | 

బోధ. పూత్రము, *కౌశం సూత్రం వా... త్‌ (౬) దర్భమయ 
మని వ్యాఖ్యానము. *కౌశం క్రిమికోళోత్ధం” *పట్టసూత్రాదిమయ మిత్యర్థగొ 
(శకదుమము),. (8) పట్టు దారము (పురుషార్థసూత్రము) గాన 
ఇట్లనుటలో నౌచితి గలదు. దేవలుడు 

ఖ్లః! కొర్సాస క్షైమ గోవాల శర వల్క తృణోద్భవమ్‌, 

వదా సంభవతా ధార్య ముపవీతం ద్విజాతిభిః = 

-- అని ప్రత్తి (౮) అవిసెనార, (౯) గోవాల మను తృణవిశేషము 
(పొణుకు గడ్డి), (౧౦) జెల్ల, (౧౧) పవిత్రమగు నార, (౧౨) ముంజగడ్డి 
యుపవీతద్రవ్యములని చెప్పుచున్నాడు. ప్రత్తి దారము లేనపుడే మిగిలిన 
వస్తువులను క్రమముగా ధరించవలయునని స్మృతి ముక్తాఫలము. హారీతుడు 
“ముక్తామయోపవీతం చ చామికర మథా౬పివా, ధార్యం తత్సర్వవర్షానాం 
మహాదానాది కర్మసు” అని (౧౩) ముత్యాలతోను, (౧౪) బంగారు 
తోను గల్పింపబడినదానిని మహాదానాది కర్మలందు యోగ్యమగుదానినిగ 
విధించుచున్నాడు. " 


రాజమార్హాండుడు -- 

వో సత్యే స్వర్ణమయం సూత్రం, ల్రేతాయాం రాజతం తథా, 
ద్వాపరే తామ్రజం ప్రోక్తం, కలౌ కార్పాససంభనమ్‌.” 
-- అని యుగ భేదము ననుసరించి కృతయుగమున బంగారము, 


త్రేతాయుగమున (౧౫) వెండి, ద్వాపరయుగమున (౧౬) రాగి, కలియందు 
ప్రత్తితోను నిర్మింపబడిన దానినిగ విధించెను. 


శిఖా యజ్ఞోపవీత మొమాంఫయందు-- = 
ళ్లోః్‌ కృతే పద్మ మయం ప్రోక్తం, శ్రేతాయాం కనకోద్భవమ్‌, 

ద్వాపరే రాజతం ప్రోక్తం, కలౌ కార్పాససంభవమ్‌.” 

-- కృతయుగమున (౧౭) పద్మములలోను, ల్రేతా, ద్వాపర, కలి 
యుగములలో బంగారు, వెండి, ప్రత్తి దొరములతో విర్మించబడునదిగా 
నున్నది. . 


82 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
శబ్దకల్చద్రుమమున వృద్దాదిత్యసం హితయందు -- 
ళ్లః స్వర్గం రౌష్యం తామ్ర మూర్గం పట్టం కార్పాస బార్డిషమ్‌, 

మృగొజీినం గుటం శంభీ యథా లభ్యం విధాయ చ, 

యజ్ఞసాధ్రం పరిచరే దృ్వహ్మ లిబ్లక్రియాత్మకమ్‌.” 

ఆ అని బంగారు, వెండి, రాగి ఆవికము, పట్టు, ప్రత్తి, దర్భ, అజి 
నము (౧౮) గుటము, (౧౯) శంఖి(కడిలనార) అను తృణ విశేషములతో 
నిర్మింపబడిన యజ్ఞ సూత్రము బ్రాహ్మణత్వ చిహ్నముగ విధింపబడియున్నది. 
ఇప్పటికి ఉపవీత ద్రవ్యముల సంఖ్య (౧౯)గా తేలినది. 

విశేషమేమన! సువర్ణతంతు ధారణవిధి వలన *సువర్ల తంతూద్భవ 
= యజ్జసూత్రం ముక్తాఫలస్యూత మనేకరత్నమ్‌” అని -- శ్రీ కృష్ణాది 
దేవతలకు భక్తితో సమర్పించుచుండు ముత్యములు, రత్నములు గూర్చిన 
బంగొరు దారముల యజ్ఞసూత్రమును, కుమార సంభవమున -- 

ఖ్లోకీ ముక్తొామయోపవీతాని బిభతో హైమవల్కలాః, 
రత్నాక్షసూద్రాః ప్రవ్రజ్యాం కల్పవృక్షా ఇవాగ్టితాః. 

-- అని శివకల్యాణమున రాయబారులుగా నుండిన సప్తమహర్షుల 
ముత్యాల జందెములును ప్రమాణితములై శుభాకాంక్షలకు ధార్యములుగ 
సూచితము లగుచున్నవి. ఇదిగాక, వివాహాది సమయముల శ్వశురాది బంధు 
దత్త సువర్గోసవీత ధారణము శాస్త్ర సిద్ధమై అత్యన్త శుభావనహ మగుచున్నదని 
తెలియుచున్నది. 


యజ్ఞసూత్ర ధర్మవిశేషములు 
పంస్కార రళ్నమాలయందు స్మ ఛ్రతీపారము 
జ్ఞాతయగు తనకు జ్లేయమగు బ్రహ్మమునకును ఏకత్వమును తెలిసి 
కొననిదే యజ్లోసవీతమును వదలగూడదు. శివుడు ప్రసంచమును 
సృష్టించదలచినవాడై సత్వ రజ స్తమో గుణాత్మకమైన మాయమ ఈ 
సూత్రరూపముగ _ జేసినవాడు. భూ ర్భువ ష్సువ ర్లోకములు మూడు, 


యజ్లోపవీత తత్త్వదర్శనము 83 
బుగ్యజుస్పాను వేదములు మూడు, బ్రహ్మ విస్ణు ను హేశ్వరులు ముగ్గురు, 
దక్షిణాన్ని గార్హపత్య ఆహవనీయములను అగ్నులు మూడును మొత్తము 
పండ్రెండు. దేవతలు గల యజ్ఞోపవీతము ట్రహ్మ క్షత్రియ. వైశ్యులను 
మూడు వర్ధములవారికి ధరింపదగినది. దీనిని గురువు మెడలో వేసినది 
మొదలు తండ్రి యగుచున్నాడు. ఉపదేశింపబడిన గొయత్రీ మంత్రము 
తల్లి యగుచున్నది. ఈ (బ్రహ్మసూూత్రము ఓజస్సును, బ్రహ్మవర్చన్సును, 
పవిత్రతను కలుగజేయుచున్నది. 

థ్రొద్ధ కల్చలతయందు ఆదిత్య పురాణము -- 
ఖః పిత్యాకా సత్కృత్య వాపోభి ర్లద్యా ద్యజ్ఞోపవీతకమ్‌, 

(యజ్ఞోపవీత దానేన వివా శ్రాద్ధంతు నిష్ఫలమ్‌. 

అని యీ మొదలగు వచనములతో -- 

పితృదేవతలను పూజించి, వస్త్రములతో గూడ యజ్ఞోపవీతము నీయ 
వలయును. యజ్లోపవీత మాయబడని శ్రాద్ధము నిష్పలము. శ్రాద్ధమున 
వస్త్రముల నీయలేని వాడు యజ్లోసవీతము నిచ్చిన యెడల వస్త్రదాన 
ఫలమును పొందుచున్నాడు -- అని చెప్పుచున్నది. 

ధర్మ సింధువు | 

మన్త్రపంస్కారము లేక నిర్మించిన యజ్ఞసూత్రముము “పిద్ధే మన్హాః 
ప్రయోక్తవ్యాఃి అను వ్యాయము నమసరించి పూర్యోక్తములగు సంప్కారక 
మంత్రములతో సంస్కరించి ధరించనలయు ననుచున్నది. 

(ప్రవ 

ఖే యజ్ఞోసవీతే వైశేన జపహోనూదికం కృతమ్‌, 

తత్పర్వం విలయం యాతి పీత్తాణాం వోపతిస్టతే. 

అనగా వొకే యజ్ఞోసవీతముతో జేయబడిన జసహోమాదిక మంతయు 
వ్యర్థమై పితృదేవతలను పొందదు. అనగా పురుషార్థ సూత్రమును ధరించిన 


84 యజ్ఞోపవీత తత్త్యదర్శనము 
ల 


వాడు ఉత్తరీయమునో, తదర్ధసూత్రమునో ధరించియే జప హోమాదిక 
మాచరింపవలయునని తాత్పర్యము. 
శ్లో! మానుషే ప్వంసయో స్పక్తం మైథునే పార్‌ష్టభాగికమ్‌, 
తర్పణేఒజ్లుష్టయో స్పక్తం నివీతం త్రివిధం స్మృతమ్‌. 
తొ యజ్ఞోపవీతము మూత్రపురీషాది మనుష్య కార్యములందు రెండు 
భుజములం దుండునదిగను, మైథునసమయమున వీపుమోదుగ నుండున 


దిగను, బుషి తర్పణమున చేతుల బొటన వ్రేళ్ళ్యయందు కలిసినదిగ 
నుండవలయును. 
బొశనసస్మ ఎళి 

అజినము, ఉత్తరీయము, ప్రధానోపవీతములు. తత్‌ స్థానాపన్నము, 
కార్పాససూత్రము(జందెము). దీనిని నిర్మించునపుడు నిశ్చలచిత్తుడై 
శుభలగ్న శుభవారములందు ప్రాత, సృంగవ, మధ్యాహ్నకాలములలో నొక్ష 
సమయమున స్నానమును జేసి పవిత్రమును ధరించి ఆచమించి పరిశుద్ద్ధుడై 
దర్భలయందు గూర్చుండి వేదమును జదువుచు వసంతర్హువునందు పుట్టిన 
ప్రత్తిని నూరుమారులు వ్యాహృతుల బఠించుచు, నలకలుదీసి, త్ర్యంబక 
మంత్రముతో విత్తులనుదీసి, పురుషసూక్తముతో విడదీసి, యెండబెట్ట 
వలయును. పిమ్మట వెండితోగాని, రాగితోగాని చేయబడిన కదుళ్ళలో నొక 
దానితో నైనను, పూచిక పుల్ల వెదురు పుల్ల కదుళ్ళలో నొకదానితో నైనను 
తొంబదియారు బెత్తల దారమును దీయవలయును. దానికి మఠీ రెండు 
రెట్లు దారమును గూర్చి మొత్తము కదురుతోగొని, ముగ్గురు బ్రాహ్మణుల 
ద్వారముగ గాని మూడు. పేటలు గలదానినిగ జేసి దర్భలయందుంచి 
“పవమాన గాయత్రీ, ఆపోహిషా, ఇదం విష్ణ” మొదలగు మంత్రములతో 
అభిషేకించి యజ్ఞోపవీతమునుగా దేసి ప్రణవముతో ముడివేసి “అసునీతే” 
అను మంత్రముతో ప్రాణప్రతిష్టజేసి పూజించి ధరించవలయును. క్లురకర్మ, 
సూతకము, చండాలప్పర్శ, ఉపాకర్మ, యజ్ఞము ప్రాప్పించినపుడు, యథార్ల 
ముగా నుపవీతములను వదలి [కొత్తవాటిని ధరించవలెను. శ్రోత్రియుడగు 
బ్రాహ్మణునిచే నిర్మింపబడినదియు, తాను నిర్మించుకొనినదియు వైన యజ్ఞో 


యజ్ఞోపవీత తత్త్వ్యదర్శనము 85 
మా 


పవీతము. ఉత్తమోత్తమము. యజ్ఞయాగాది కర్మానుష్టానము గలిగి, 
యాచకుడు. గాని బ్రాహ్మణుడిచ్చిన సూత్రమును ధరించిన మాత్రమున 
సమస్త వేదపఠనము, సమస్త తీర్థయాత్రలు, సమస్త పుణ్యములు చేసిన 
ఫలము ప్రాప్త్పించగలదు. కుమారుని యుపనయనమునను, ఆబికమునను, 
ఉపొకర్మోత్సర్గ సమయములందును, వేదవతములయందును, గోదాన సమ 
యమునను గురువులు మొదలగువారికి యజ్ఞోపవీతముల నిచ్చిన యెడల 
దేవతలు, పితృదేవతలు తృప్తి నొందుదురు. ఈ యాచారము పారస్కర 
సూత్ర గ్రంథములలో గనుపీంచుచున్నది. తనకు వడుకుటకు చేత గొన 
పుడు వడికించి దానము చేయవలయును. ఉత్తమ బ్రాహ్మణుని జూచిన 
మాత్రముననే యజ్ఞోపవీతము. నిచ్చిన ద్విజునకు బ్రాహ్మణ్యము వృద్ధి 
పొందును. శ్రోత్రియుడు కాని వాడు ముఖ్యముగ మొదటినుండి మంత్ర 
సంస్కారముతో యజ్ఞోపవీతమును నిర్మింపవలయునుగాని, శోత్రియుడు 
సంస్కారము చేయక వడికినను నది యుత్తమమే యగును. యజ్లోప 
వీతముల నమ్మిన వానికి, యజ్ల్ఞోసవీతముల నిచ్చిన వానిని పూజించని 
వానికి నరకము. జీవితమధ్యమున రెండువేల యజ్లోపవీతములను దానము 
జేసినవాడు 'బ్రహ్మస్థాపకు డగుచున్నాడు. 

నియమము. లేక యజ్ఞోపవీతమును నిర్మించువాడు సాలెవానితో 
సమానుడు. నియమముతో వడికిన ఉసవీతమును, నియమములేని వాని 
కిచ్చినవానికి బ్రహ్మహత్యా పాపము గలుగును. ఉపవీతముల నెప్పుడును 
వడికి బ్రాహ్మణుల కిచ్చువాడు బ్రాహ్మణ్యము నిలబెట్టినవాడేగాక, ఉత్తమ 
లోకముల నిప్పించువాడును అగుచున్నాడు. యజ్ఞోపవీతము నిచ్చిన వాడు 
సర్వమును ఇచ్చిన వాదే. యజ్ఞోపవీత దానమే మహాతపప్పు, మహాతీర్థ పేవ, 
సర్వసత్కర్మా చరణము. యజ్ఞోపవీతమును దానముచేయు. బ్రాహ్మణుడు 
పర్వసంపదల ననుభవించి ఉత్తమ లోకమును పొందగలడు. బ్రాహ్మణునకు 
బ్రహ్మత్వము, క్షత్రియునకు పామ్రాజ్యము, వైశ్యునకు ధనలక్ష్మి, తపస్వికి 
తపస్సు, యోగికి యోగము, యజ్ఞోపవీత మూలము లైనవి. ఇదియు 
అదియు ననవేల? సర్వ వేదములచే. నిశ్చయింపబడిన పరమ ధర్మము 
యజ్లోపనీతమున నిమిడి యున్నది. 


86 యజ్లోపవీత తత్త్వదర్శనము 


భరద్వాజ స్మ ఎతి 

తన యింటియందుగాని లేక తన పొలమునందుగాని ఎచ్చటనైనను 
పరిశుద్ధ ప్రదేశమందు మోకాలిలోతు గుంటతీసి దానిలో ఆవుపేడను వేసి 
తెల్లమట్టి పోసి రెండు రెండు ప్రత్తి విత్తులు నాటవలయును. ప్రణవ 
ముతో నభిమంత్రించి ఆ పొదును *“ఆపోవా ఇదగ్‌ం” ఆనుసూక్తముతో 
నీటితో తడుప వలయును. అవి మొలిచి పెరిగి పూసి కాసి ఫలించిన 
పిమ్మట పుణ్య నక్షత్ర వారములు గల స్వాధ్యాయ దినమందు ప్రాతఃకా 
లమున పవిత్ర జలముల స్నానముజేసి, బంగారు వెండి రాగి కదుళ్ళలో 
నొకదానిచేగాని, మట్టియుండతో గూడిన దర్శ కర్రతోగాని ప్రణవముతో 
గూడిన వ్యాహృతులతో మూడు ఆవృత్తులు గల తొంబదియారు బెత్తల 
దారమును దీయవలయును. పిమ్మట ప్రణవవ్యాహృతులతో తొమ్మిది 
పోగులు గల యజ్లోపవీతముగ జేసి దానిని మోదుగు, మారేడు, చండ్ర, 
రావి మొదలగు యజ్జ సంబంధములగు చెట్టయొక్క ఆకులు గల సన్నని 
కొమ్మకు, కొమ్మ విరుగకుండా వ్యాహృతులతో _కట్టవలయును. పిమ్మట 
దర్భల మాద వడ్గు పోసి, దాని మిద కూర్చనుంచి, కంకణము 
గట్టిన తామ కలశమందు అక్షతలను సుగంధోదకముల నుంచి సూత్ర 
ముతో గూడిన కొమ్మను దీసికొనివచ్చి కలశమందుంచుకొని ప్రణవముతో 
గంధపుష్టాక్షతలతో పూజించి ధరించవలయును. వదడుకు నప్పుడుగాని, 
మూడు పేటలుగ జేయుట కీద్దజు పట్టుకొనునపుడుగాని మనుష్యులు, పురు 
గులు, జంతువులు క్రిందుగ వెళ్ళగూడదు. భోజనముచేసి నిర్మించిన 
సూత్రమును, ఎలుకలు కొట్టినదియును కర్మార్లము గాదు. అపరి- 
శుద్ధులు తొకినను, తెగిపోయినను, క్రిందకు జారినను వదలిపెట్టి క్రొత్త 
దొనిని ధరించవలెను. " 


యజ్ఞసూత్రము తెల్ల ఆవకాయతో సమానమైన లావు గలదిగ నుండ 
వలయును. వెంట్రుకలు చిక్కుకొన్నచో తీసివేయవలయును. నివీతముగ 
జేసికొనక, చెవికి జుట్టుకొనక మలమూత్రముల విడచినను, ఉపవీతమున 
నొక పోగు తెగినను దానిని విడువవలయును. యజ్ఞోపవీతపు దారమునకు 
తొమ్మిది ఆవృత్తులు (మడతలు) ప్రమాణమై యున్నవి. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 87 
ధర్మ ప్రవృత్తి 
శ్లో యజ్ఞోపవీతం ధర్తవ్యం శ్రావణ్యాం గురుశుక్రయోః, 
బాల్యే వా వారకేఒవాపీ నిత్యవ త్కర్మచోదితమ్‌. 
వా! 
తా॥ గురు శుక్ర మౌఢ్యాది విచారము లేకుండగనే శ్రావణ పూర్ణిమ 
యందు యజ్ఞోపవీత ధారణమును _ సంధ్యావన్షనాది నిత్యకర్మలను 
(శాస్త్రము) విధించుచున్నది. 
క్గో॥ మేఖలా మజినం దణ్ణ ముపవీతం కమణ్ణలుమ్‌, 
అప్పు ప్రాస్య వినష్టాని, గృహ్హీ తావ్యాని మన్త్రతః. 
-ం(య ను ౨-౬౪). 
తా! చెడిపోయిన మేఖలను, అజినమును, దండమును, ఉపవీత 
మును, కమండలువును, నీటియందు పారవైచి, క్రొత్తవాటిని మన్తుములతో 
ధరించవలయును. 
క్గో ఉపాకర్మణి చోత్సర్ణ్లే గతే మాస చతుష్పయే, 
నవ యజ్లోపవీతాని ధృత్వా జీర్ణాని సంత్యజేత్‌. 
ఆ (ిఖాయజ్లోసవీత మొమాంన్య), 
తాల యజ్ఞోసవీతముల ధరించిన సిమ్మట నాల్లుమాసములు 
గడచిన యెడల తిరిగి క్రొత్తవానిని ధరించవలయును. 
“యజ్ఞోపవీతం శిరసి, కర్ణే వా కృత్వా" - (బోర్టుకే ౧౧౭. 
తా! మూత్ర పురీషాది శౌచ కర్మలందు యజ్ఞోపవీతమును తలకుగాని, 
కుడిచెవికిగాని చుట్టుకొనవలయును. 
“85 ప్రావృత్య వాససా” ఆ సమయమున ఉత్తరీయమును తలకు 
జుట్లుకొనవలయును. 
లు 
“త్రిగుణం తద్గొన్థియుక్తం వేదప్రవర సమ్మితమ్‌” 


--. (తియ. మామాంను. 


88 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


తా! యజ్ఞోపవీతము మూడుపేటలు గలిగి, తన వేదముతో, తన 
గోత్ర ప్రవరలతో సమానములగు ముడులు గలదిగా నుండవలయును. 
ఖ్గో॥ హంసస్య పరమ హంసస్య న తత్వూత్రం ప్రచక్షతే, 
ఏకం కుటీచకొదీనాం యజ్ఞసూత్ర ముదీరితమ్‌. 
ఆ. (బొశనన న్మ్మ ఎత 
తా! హంస, పరమహంస సన్న్యాసులకు యజ్ఞోపవీత ముండదు. 
కుటీచక బహూదకుల కొక యజ్ఞోపవీత ముండును. 
జందెము మిక్కిలి లావుగ నున్న కీర్తిని హరించుననియు, మిక్కిలి 
సన్నగ నున్న దారిద్ర్యము గలుగుననియు, బ్రహ్మసూత్ర ధారణము ఓజస్సును, 
(బహ్మవర్చస్సును కలుగజేయుననియు -- 
శ్లో! యశోహర మతిస్తూల, మతిసూక్ష శం ధనాపహమ్‌, 
! యి లు! 
బౌజస్యం బ్రహ్మవర్చస్యం బ్రహ్మసూత్రం తథోదితమ్‌. 
ఆ (న ఎకి రత్మమాలయందు న్మ ఎతివ్రకాళము). 
మేధాతిథి యజ్ఞసంఖ్యనుబట్టి యజ్ఞోపవీతముల ధరించవలయు ననును 
గాని అట్లనుటలో ప్రమాణము గనుపించదు. 
శ్లో! యజ్ఞోపవీత స్యోత్పత్తిం జానాతి బ్రాహ్మణో న చేత్‌, 
స్‌ వై వహతి భారాయ పుస్తకాని యథా వృషః, 
శా (నంస్కారరత్సమాల్సు. 
ఖః | ల్ని 
ళ్గో! య ఏతన్నాభిజానాతి యజ్ఞసూత్ర సముదృ్భవమ్‌, 
వేదోక్తం నిష్ఫలం తత్ర స్నాన దాన జపాదికమ్‌. 
ఆం (న్శ్మ ఎ తిముక్తా ఫలము). 
తా! యజ్ఞోపవీతముయొక్క ఉత్పత్తి దెలియని బ్రాహ్మణుడు ఎద్దు 
పుస్తకముల బరువును మోసినట్లు యజ్ఞోపవీతమును ధరించుచున్నాడు. 
యజ్ఞోపవీతముయొక్క ఉత్పత్తిని దెలియనివాని _ వేదోక్తమగు స్నానము 
దానము జపము మొదలగు సత్కర్మలు నిష్ఫలము లగుచున్నవి. 


యజ్ఞోపవీత తత్త్యదర్శనము 89 


ఇక స్త్రీ యజ్ఞోపవీతవిషయము విచారింపబడుచున్నది. 
న్‌ శ్లో 
స్తీ యజ్ఞోపవీతము 


ఇంతవజకు చేయబడిన విమర్శనమున స్త్రీలకు యజ్ఞోపవీతము 
ఉత్తరీయరూపముగగాని, సూత్రరూపముగగాని గనుపింపదు. మనలో స్త్రీ 
దేవతలకు షోడశోపచారములయందు యజ్ఞోపవీత సమర్పణ మాచారమున 
నున్నది. స్త్రీంచే తత్కర్హృక శ్రాద్ధములందుమాత్రము తాత్కాలికముగ 
నొకగుడ్డ ధరించవలసినదిగ ధర్మశాస్త్రములలో గన్పట్టుచున్నది; కాని, 
ఇచట గమనించదగిన విశేషమొకటి యున్నది. 


గోభిలాదార్యుడు “ప్రావృతాం యజ్లోపవీతినీ మభ్యుదానయ౯ జపే 
'త్స్పో మోద ద్గన్హర్యాయే'తి (గో.గ్భ. ౧-౧-౧౬) భా! ప్రాొవృతాం =కృతో 
త్తరీయాం, కథం ప్రావృతాం?, యజ్లోపవీతినీం తా మివేత్యర్థః” అని 
పురుషులకువలె స్త్రీకి వివాహమందు విన్యాస విశేషముతో నుపవీతముగ 
నుండు ఉత్తరీయమును విధించుచున్నాడు. ఇది సర్వదేశీయుల యాచర 
ణములో నుండి ఆంధ్రులచే వల్లె యనియు, వల్లెవా టుత్తరీయమనియు 
వ్యవహరింపబడుచు _ ధరించబడుమున్నది. ఇది శ్రాతమునగూడ పల్నీ 
దీక్టయందు. గలదు. _ దీనినిబట్టి పురుషులకువరె త్రీకిని ఉపాసనాది 
ధర్మములందు యజ్ఞోపవీత మావశ్యకముగాన కవికులశేఖరుడగు కాళిదాసు 
వ్రతస్థయైన పార్వతీదేవిని. - 
శ్లో కృతాభిషేకాం హుతజాతవేదసం 

త్వగుత్తరాసంగవతీ మరధీతినీమ్‌, 

దిదృక్షవ స్తా మృష యోఒభ్యుపాగమన్‌ 

నధర్మ వృద్ధేషు వయ స్పమాక్ష్యతే. 

ఆ. (కుమారనంభివము నర్ల ౫-౧౬. 

-ా అని నారతో నిర్మింపబడిన యుత్తరీయోపవీతము గలదానినిగ 

వర్ణించెను. 


90 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


ఇందువలన స్త్రీలకును శాస్త్రసిద్ధముగు యజ్లోసవీత మున్నదనియు, 
అది పురుషులకువలెనే స్త్రీలకు నుత్తరీయమే యనియు నిర్ణీత మగుటయేగాక, 
వ్రతస్థులకు నారచీరల ప్రాశస్త్యము గూడ వెల్లడియగుచున్నది. 


విశేషమేమన” ఈ విమర్శవలన _ ఆన్ధుపురస్ర్రీిమణుల యెడమ 
పయట దేవచిహ్నమై భాగ్య విశేషద మగుటచే నాన్ట్రస్త్రీధర్మము కొని 
యాడదగియున్నది. ఇప్పటికి యథాశక్తి యజ్ఞోపవీత ధర్మ విశేషములు 
తెలియజేయబడినవి. 


ఉపవీత ప్రాచీనావీత నివీత కర్తవ్యములు 
౧. “*ప్రాగపవర్లా ణ్యుదగపవర్షాణి వా యజ్న్ఞోపవీతీ 
దైవాని కర్మాణి కరోతి” ఆ ఆవ్రాను ౨-౧౫. 
*యజోపవీతినా” శా ఆమర్బువ ౧.౧౩ 
ఖా 
“డ్షిప్రాపనే గురూణాం వృద్దానా మతిథీనాం హోేమే 
ఒజప్యకర్మణి స్వాధ్యాయే చ యజ్లోపవీతీ స్యాత్‌”. 

" -ా ఆవ.ధ ౧౧౫-౧. 
*.... ఉపవీతం దేవానా మిత్యమృతానామేవేద ముక్తం 
భవతి” జా బోరు ౨-౨-౧౧. 

ఖ్గోః అగ్బ్యగారే గవాంమధ్యే బ్రాహ్మణానాం చ సన్నిధౌ, 
స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం బాహు ముద్దరేత్‌. 
ా బోధ ౨-౩-౩. 
శ్లో! ఉత్తరం వాసః కర్తవ్యం పఇ్బస్వేతేషు కర్మసు, 
ప్వాధ్యాయోత్సర్గ దానేషు భోజనాచమనయో స్తథా. 
-ా బోధ. ౨-౩-౩౭. 
ళ్గోః అన్న ఫగొరే గవాం నోస్టే హోేమే జప్యే తథైవచ, 
స్వాధ్యాయే భోజనే నిత్యం బ్రాహ్మణానాం చ సన్నిధౌ. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము రై 


శ్లో ఉపాసవే గురూణాంచ సవ్యయో ప్పాధుసంగమే, 

ఉపవీతీ భవేన్నిత్యం విధి రేష సవాతనః. 

-- కూర్మ వురాణ ముత్తరార్హము. - శ్లో[ం౨-౧౩. 

తా దైవికములగు యజ్ఞాదులందునను వివాహాది గృహ్య కర్మలందును 
గురువులను, పెద్దలను, అతిథులను సేవించునపుడును, పితృహోమము 
కంటె నితరములగు హోమ సమయములందును, జప, భోజన, ఆచమన, 
వేదపఠన కాలములందును, గోశాలయందును, బ్రాహ్మణ సమిాపమందునను 
దానము చేయునపుడును, సన్జ్యోపాసనా సమయమునను, సన్నా్యాసులు 
మొదలగువారి సన్నిధానమునను ఉపవీతియై యుండవలయును. 

అ “ప్రాచీనావీతీ ప్రపవ్యం దక్తిణాపవర్గాణి పత్రాణి”. 


ఆపశ్రౌపు ౨-౧౬. 


“ప్రాచీనావీతినా” ఆపగ్బువు ౧.౮ 
“.... . ప్రాదీనావీతం పితాణామితి మృతానా మిత్యేవేదముక్తం 
భవతి”. ఆ బ్నోగ్చువు ౨-౨-౯. 
*ఏతేన వైశంపాయనాదయో వ్యాఖ్యాతావో ల బోర్చువ. ౨-౨-౮. 
“న్రేషాం సోమ: ... .. పీతరవో ఎ బోర్చువు ౨-౨-౬౯. 


తా! పితయజ్వ తరణ, హోమ, పిండ, (శాదరూపములగు 
ఎరుజ్లు బి ౮5 
సర్వ పితృకార్యములందును ప్రాచీనావీతియై యుండవలయును. 


3. అథ నివీతకార్యాణి-బు షీణాం తర్పణం, వ్యవాయః,_ ప్రజాసం 
స్కారోఒన్యత్ర హోమా, న్మూత్ర పురీషోత్సర్గః, (ప్రేతోద్వహనం 
యాని చాన్యాని మనుష్యకార్యాణి కంఠేఒవసక్తం నివీతమితి. 
బోగ. ౨.౨.౬. 


తా! బుషితర్పణము, మైథునము, హోమముకంటె నితరమగు 
'ప్రజాసంస్కారము, మూత్రపురీషోత్సర్గము, (ప్రేతోద్వహనము ఇతరములగు 


02 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
కా 


అభ్యంజనాది మనుష్య కార్యములు మొదలగు వాటియందు నిపీతిగా 
నుండవలయును. 


ఇందు బోధాయనోక్త నివీత కర్తవ్యకర్మలలో బు షితర్చణము మాత్రము 


వైదికకర్మయై నివీతముతో జేయదగియున్నది. ఆశ్వలాయన మహర్షి బ్రహ్మ 

ఏ! న రై 

యజానంతర దేవరి పితృతర్చణ సందర్భమున “దేవతాంస్తర్పయతి, ప్రజాపతి 
ళు జ న్‌ 


ర్బ్రహ్మా .. ... భూతాన్యేవ మన్హాని (గృ౪-౪-౧) అను సూత్రముచే 
నుపవీతముతో దేవతర్పణమును జెప్పి “అథ బుషయ శృతర్చినో మధ్యమా 
గృత్సమద ... ... మహాసూక్తా ఇతి -- (గృ౪-౪-౨) అను తరువాతి 


సూత్రమువే బుషితర్పణమును విధించెను. కాని నివీతమును విధించలేదు. 


పిమ్మట “ప్రాచీనావీతీ -- (గృ. ౪-౪-౩) అను సూత్రము నుప 
శ్రమించి “సుమంతు జైమిని వైశంపాయన ... .. ఆచార్యా స్తే సర్వే 
తృష్యన్నిత (గృళాళాళి, “ప్రతిపూరుషం పీత్యాం స్తర్పయిత్వా 
దక్షిణా” (గృ. ౪-౪-౫) అను స్యూత్రములచే ప్రాచీనావీతముతో తర్పణము 
జేయదగినవారిని నిర్దేశించెను. 


ఇందువలన నీ యాశ్వలాయన  మతమున_ బుషితర్పణ ముపవీ 
తముతోనే జేయదగియున్నదని చెప్పకనే తెలియుచున్నది. మజియు నీ 
యాశ్వలాయన మతమున నుపాకర్మాదులయందును నివీతవిధి కను పింపదు. 
పరాశరమాధవీయమున బు షితర్చణమును నివీతముతో జేయవలెననెడి వచ 
నము లనేకములు గలవు. విద్యారణ్యభాష్యమున బు షితర్పణాదికమును 
నివీతముగ జేయవలయునని యున్నదని తెలిసియే యున్నది. ఇట్లుబోధాయ 
నాదులచే బుషిళర్పణమున విధింపబడిన నివీత మాపస్తంబ సూత్రమునను 
మజీకొన్ని సూత్రములందును కనిపించదు. మఖీయిు ఆపస్తంబ మతమున 
ఉపాకర్మ, మనుష్య యజ్ఞములందును నివీళవిధి కనుపింపదు. ఇందువలన 
ఆపస్తంబమతమున_ చైదికకర్మయందు. నివీత కార్యము లేదనుకొనవలసి 
వచ్చుచున్నది. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 93 
ద్రాహ్యాయణ వృత్తికారుడు “అప్మికశొస్త్రే నివీతినా కృత్యం నాస్తీతి”. 
తా॥ ఈ గృహ్యశాస్త్రమున నివీతముతో పనిలేదు గావున -- అని ఉద్దా 

టించినట్లు మనమును ఆపస్తంబ మతమున నివీతకార్యము లేదు గావుననే 
నివీతమును విధింపలే దనుకొనవచ్చును. అటుగాకున్న దేవ పితృకర్మలందు 
ఉపవీత ప్రావీనావీతములు విధించిన ఆపస్తంబమహర్షి ఉపాకర్మాదులందు 
లేకున్న ప్రత్యవాయ జనకమగు నివీతమును విధించకపోవునా? వ్యాఖ్యాత 
లైతే బుషితర్పణాదులందు. ఇతర స్మృతుల ననుసరించి నివీతమును 
వ్రాయుచున్నారు. 


ఆశ్వలాయనమహర్షి పై కార్యముల నుపవీతముతో జేయవలయునను 
చున్నను, వ్యాఖ్యాతలు పరిశిష్టమున్ను, నివీతవిధిని కల్పించుచున్నవి. ఇది 
యుక్తము గాదు. నివీతశాస్త్రమునకు బోధాయన మతమందు చరితార్థత 
గలదు. 


బోధాయనాపస్తంబు లిరువురు యాజుష్కులేయైనను అనేకవిషయ 
ములలో మతభేదము గలదు. బోధాయనమహర్షి దివ్యులగు సోమాది 
పితృదేవతల _తర్పణాది క్రీియలయందు ప్రావీనావీతమును. విధించు 
చున్నాడు. ఆపస్తంబ మహర్షి ఆ దేవతలకే “అధ్వర్యు రుపవీతీ దక్షిణం 
జొన్వాచ్య .. సోమాయ. పీతృపీతాయ .. .... జహోతొ 
(ఆప.ధ.సూ, ౮-౨) అని ఉపవీతముతో హోమమును విధించుదున్నాడు. 
ఆపస్తంబులు బుష్యరృనాదికము ఉపవీతముతోనే జేయవలయునను విష- 
యము “ఉపాసనే గురూణా” మను సూత్రముచేత గతార్థ మగుచున్నది. 
కావున ప్రత్యేక నివీత విధాయక శాస్త్రమునకు తావు గన్పట్టదు. అందువ 
లన ఆపస్తంబాశ్వలాయన సూత్రములవారును, బుష్యరృనమున నివీతవిధి 
లేని మిగిలిన సూత్రములవారును బుషిపూజను  మనుష్యయజ్ఞమును 
నుపవీతయుక్తులై చేయుట యుక్తమని తలచెదను. 


'పై విషయమున విమర్శక పండితులు ప్రమాణము. 


ర యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
మృగశీర్ష 
అష 
త్రీ లోకమాన్య బాలగంగాధర తిలక్‌ 


ఉపవీతశబ్దము వే=(నేయుట) అను ధాతువు నుండి పుట్టినది కనుక 
దీనికి “వస్త్రము” అని యర్థమే యగునుకాని, “దారము” అని అర్ధము 
కాజాలదు ... ... యజ్లోపవీత మనునది వస్త్రమే గాని దారము గాదు. 
తై![సం! (౧౧-౬-౧౧). (నివీతం మనుష్యాణామ్‌)లో నివీత ప్రాచీనావీతోప 
వీతములనెడి మూడు యజ్ఞోపవీత ధారణములు వర్ణింపబడినవి. ఈ మూడు 
విధములు యజ్ళ్ఞోపవీతమునకు వర్తించవనియు, యజ్ఞకర్మ చేయునప్పుడు 
ప్రతివారును. ధరింపవలసిన లేడి చర్మమునకు గాని, వస్త్రమునకుగాని 
వర్తింపవలయు ననియు మోమాంసకులు తలంచుచున్నారు. కనుక పూర్వ 
కాలమున బ్రాహ్మణులు జింక _ చర్మమునో లేక వస్త్రమునో ... 
కట్టుకొను చుండెడివారే ... .. ఉపనయన కర్మలో నీ దారముమాట 
ఎచ్చటను జెప్పబడలేదు. ఆశ్వలాయన గృహ్య సూత్రములు (ఖం.౧౯ 
సూ.౮-౧౦-౧౨)లో  అజినము, మేఖల, దండము -- ఈ మూడే 
చెప్పబడినవి గాని, దారపు రూపమగు జన్నిదము ఎచ్చటను చెప్పబడలేదు. 
కాని, యీకాలములో నీ దారమే యుపనయన కర్మకు ప్రధానాంగముగ 
గన్సట్టుచున్నది. అయినను వస్త్రము ధరించు ఆచారమును మాత్రము 
మనము పూర్తిగ వదలలేదు. పితరులకు అపరకర్మ చేయునపుడు ఈ 
మామూలు జన్నిదమునకు తోడుగ గుడ్డముక్కను జింపి జన్నిదముగ 
ధరింతుము. ఇది పైన వివరించిన ప్రాచీనావారముయొక్క చిహ్నము. 
బ్రాహ్మణుడు ధరింపవలసిన మూడు జన్నిదములలో నొకటి పై బట్ట 
లేనపు డుత్తరీయమునకు ప్రత్యామ్నాయమని దేవలుడు తలంచుచున్నాడు. 
“తృతీయ ముత్తరీయార్ధే వస్త్రాభావే తదిష్యతే” --- ఇది పూర్వాచారమును 


సూచించు చిహ్నముగ నున్నది. యజ్లోసవీత మనునది ... ... వస్త్రముగా 
ఠా 
నుండెడిది. ... ... నివీతి యనగ మెడలో తావళమువలె చ్రేలాడునట్లు 


అని కొందయి. వ్యాఖ్యానమును జేసిరి. కాని, కుమారిలభట్టుని 
తంత్రవార్తికమును జూచినవో “నివీత అనగా నడుముచుట్టు కట్టుట అను 


యజ్ఞోపవీత తత్త్యదర్శనము 95 


అర్థముగూడ గలదు. నడుమును బిగించి కట్టిన నే పనియైన జేయుటకు 
మిక్కిలి అనుకూలముగ నుండునని కుమారిలభట్టు వ్యాఖ్యానమును గూడ 
జేసెను. బ్రహ్మసూత్ర శాంకర భాష్యమునకు వ్యాఖ్యానమును వ్రాయుచు 
ఆనందగిరి, గోవిందానందు లిరువురుగూడ నీ విధముననే చెప్పిరి. 

“నివీతం కేచి ద్లవేణికాబంధం స్మరంతి, కేవి త్పునః పరికరబన్హం. 
తత్ర లవేణికాబంధో యుద్దాదన్యత్ర న ప్రాప్నోతి; పరికరబన్హస్తు సర్వకర్మ 
స్వవ్యగ్రతాకరత్వా త్వాొప్తఃశ ఇతి. 


యజ్లోపవీత తత్త్వము 
ఇ 


ఆచారభూషణమున అచ్యుత విరదిత శ్లోకద్వయము 
శ్లో! దేహే మానుష ఏవ షళ్ణవతిపంఖ్యాకై ర్మితోఒస్త్యజ్యురైః 

వేద స్త్వబ్యులి పర్వసు ద్విజవరై స్పంసూచ్య సంపఠ్యతే, 

తద్రూపో రవి రేష మేరు మనిశం సంఖ్యాంకరో త్యత్రత 

త్కార్యా షల్లవతి ప్రీధోర్ట వృ దియం థీ యజ్ఞపూత్రే ద్విజైన. 

అర్థము! మానుషః= మనుష్య సంబంధమగు, దేహ ఏవ= దేహమే, 
షళ్ఞవతిసంఖ్యా వః =తొంబదియారు. సంఖ్యలుగల _ (తొంబదియారైన), 
అబ్లురైః = అంగులములతో, మితః=కొలువబడినది. అనగా మనుష్య దేహ 
పరిమాణము తొంబదియారు అంగుళములు. ద్విజవరైః = బ్రాహ్మణుల చేత, 
వేదస్తు= చేదమైతే, అజ్యలిపర్వసు = వేళ్ళ కణుపులయందు, సంసూచ్య = పద 
వాక్య క్రమముచే సూచింపబడి (లెక్కగొని), సంపఠ్యతే = పరింపబడుచు 
న్నది. తద్రూపః= ఆ వేదస్వరూపుడైన రవిః= సూర్యుడు, అనిశం = ఎల్లపుడు, 
మేరుం = మేరుపర్వతమును, సంభఖ్యాంకరోతి = తొంబదియారు పరిస్పందము 
లతో ప్రదక్షిణమును చేయుచున్నాడు. తత్‌ =ఆ కారణమువలన, ద్విజ 
వరైః= బ్రాహ్మణులచేత, అత్ర= ఈ యజ్ఞసూత్రమందు, ఊర్ధ సవృల్‌ = పైకీ 
పురివేయబడిన, 'త్రిధా=మూడు. ఆవృత్తులు గల, ఇయం=ఈ షల్లి 
వతిః = తొంబదియారు(బెత్తల) సంఖ్య, కార్యా = చేయదగినది. 


96 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 
జా 


తా! మానవశరీరము వారి వారి అంగుళములతో తొంబదియా రంగుళ 
ములు పరిమాణము గలది. బ్రాహ్మణులు వేదమును ద్రేళ్ళ కణుపులయందు 
సదవాక్యముల లెక్కించి పరించుచున్నారు. 


( పదకి 
వేదత్రయాత్మకుడగు సూర్యుడు రాత్రిం బవళ్ళు మేరువును ప్రదక్షి 
ణముచేయునప్పుడు నాల్గుదిక్కులనెడి సమకోణములకు నాల్గు యిరువది 
నాల్గులు తొంబదియారు పరిస్పందములు ఒక వర్తుల 'రేఖవంటి ప్రదక్షిణ 
కాలములో తొంబదియారు సంఖ్యనే ఆవృత్తి చేయుచున్నాడు. ఇందు 
వలన బ్రాహ్మణులు యజ్ల సూత్రమందుగూడ తొంబదియారు బెత్తల 
జ్జ త్త 

పరిమాణమునే చేయవలయును, 


శ్లో! కార్సాసైః కిల సప్తవింశతిమితై స్పూతై స్ర్రివృర్గుంథధితం 


తల్లిజ్లం ద్విజరాజతైక ఘటకం యజ్ఞోపవీతం ద్విజైః, 

సంధార్యం శిఖయా సహ న్యసన మశ్విన్యాది బృన్హోపమమ్‌ 

నైర్మల్యా ద్విర హేఒతితాపజననా ద్యోగే సుఖాప్తేరపి. 

అర్ధము! సప్తవింశతిమితైః= ఇరువదేడగు, కార్సాసైః సూలైః = 
ప్రత్తి దొరములచేత, త్రివృత్‌ =(తొమ్మిదేసి పోగులు) మూడు పేటలు 
గలదిగ, గ్రన్ధితం = ముడి వేయబడినదియు, నైర్మల్యాత్‌ = తెల్లనిదగుటవలనను, 
విరహే= లేకపోయిన, అతితాప జననాత్‌ = తాష్తతయము, సంతాపము 
పుట్టుటవలనను, యోగే = సంప్రాప్తియందు, సుఖా ప్పేరపి = అదృషసుఖము 
శారీరక సుఖములయొక్క ప్రాప్పివలనను, అశ్విన్యాది బృన్దోపమమ్‌ = అశ్విని 
మొదలగు నక్షత్రసమూహముతో _ పోల్చదగినదియు, (తెలుపుదనము, 
యిరువదేడు దారములు గలదనుట) ద్విజరాజతైక  ఘటకం= బ్రాహ్మ 
ణత్వమును క్షత్రియత్వమును. వైశ్యత్యమును ముఖ్యముగ సంపాదించున 
దియైన (చంద్రునివలె 'ప్రకాశింపజేయునది), లిజ్గం=ద్విజ చిహ్నమైనదైన, 
తత్‌ =ఆ ప్రసిద్ధమైన, యజ్ఞోపవీతం = జందెమ్సు ద్విజైః= బ్రహ్మ క్షత్రియ 
వైశ్యులచే, శిఖయాసహ=శిఖతో గూడ, న్యసనం = విధిపూర్వక స్థాపనము 
గలదై, సంధార్యం = ధరించదగినది. 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 97 
లే ళ్‌ 


తా! యజ్లోపవీతము ఇరువదేడు పోగులును, మూడు పేటలు 
(భాగములు) గ గలదైయుండి ఆశ్విని మొదలగు నిరువదేదు నక్షత్రసమూహ 
మువలె నుండుదు మూడు వర్థములవారికి ద్విజత్వమును కూర్చుచున్నట్టిది. 
తెలుపుదనములోను, ఉన్నపుడు సంతోషమును, రేనపుడు సంతాపమును 
గలిగించుటలోను చంద్రునితో _పోల్చదగినది. (అనగా నది యున్నపుడు 
సత్కర్మానుష్టానమువలని సంతోషమును, అది లేనపుడు ఆ సంతోషము 
లేక పోవుటయు సంభవిందమననుట). అందువలన యజ్ఞోపవీతమును శిఖతో 
గూడ ధరించవలయును. 


యజ్ఞోపవీత తత్త్యదర్శన సంగ్రహము 
౯౬ 


యజ్ఞోపవీతము పరమపవిత్రమైన వైదిక కర్మానుష్టానమునకు ముఖ్య 
సాధనమైనదనియు, ధరించినమాత్రమున _ మహాఫలము నిచ్చెడిదనియు 
యజ్లోపవీతత్త్వము విచారించబడు చున్నది. 


యజ్లోపవీతమన దేవత్యాపీతికొజకు జేసెడి కర్మలందు ఎడమభు 
జమును, కుడిచేతి క్రింది భాగమును కప్పుదుండు వస్త్రమునకు గాని, 
లేడిచర్మమునకుగాని, లేదా సూత్రము (దారము)నకు గాని పేరు. 


ఇట్లు ధరించుట దేవచిహ్నమగును గాన యజ్ఞోపవీతమునకు దేవలక్ష్మ శ్రే 
(దేవచిహ్నము) అను పేరు గలిగినది. అనగా నది దేవతల గురుతు. అట్టి 
గురుతును ధరించుటవలన మేలు గలుగుటయే గాక, భగవద్గీత యందు 
జెప్పబడిన అన్తఃకరణపారిశుద్ధ్యము మొదలగు దైవగుణములు. సైతము 
గలుగును. దానిని శివుడుగూడ మంగళముకొజుకు ధరించుచున్నాడనియు, 
ధరించినందువలన మంగళాచారము గలవాడనియు శ్రుతి చేప్పుచున్నది. 
కావున దానిని ధరించి చేయునట్టి సత్కర్మలన్నియు. శుభము నిచ్చెడి 
వగుచున్నవి. అట్టిదానిని సర్వదా ధరించమటవలన శుభములకు ఏలాటి 
కొఅతయు నుండదు. అందువలన ప్రతి భారతీయ వ్యక్తియు ఈ దైవ 
చిహ్నమును ధరించి తన భారతీయ విశిష్టతను ప్రకాశింప జేయవలయును. 


08 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


ఏ వైదికకర్మానుష్థానమైనను యజ్ఞోసవీతము. లేక జరుగదు. ఈ 
యజ్ఞోపవీతముయొక్క ఆవశ్యకతను గుజీంచి వేదమిట్లు చెప్పుచున్నది. 
“పూర్వమున దేవతలు స్వర్గమును సంపాదింపదలచినవారై యజ్ఞోపవీత 
మును ధరించి యజ్ఞమును జేసి స్వర్గమును పొందిరి. ఆ కోరికతోనే 
రొక్షసులును, అతిసాహసముతో యజ్ఞోపవీతము. లేకుండ యజ్ఞమును 
జేసినందున స్వర్గమును పొందలేకపోయిరి. అందువలన వేదాధ్యయనము 
(సంధ్యావందనము, హోమము, దేవదర్శనము, గురువందనము) మొద 
లగునవి యజ్ఞోపవీతము గలిగి చేయవలయును. యజ్ఞోపవీతము లేక 
చేసిన కర్మలు వ్యర్థము లగును. యజ్లోపవీతమునకు ముఖ్యములగు 
వస్తువులు జింక చర్మము, వస్త్రమును”. ఈ రెండు వస్తువులు వేరగునవి 
గాక, ఉపనయన స్నాతకముల అగ్ని సమిపమున నాసాదించి ధరించదగిన 
వస్తువులలో _ నుత్తరీయములను పేరులతో ప్రాప్తించి యజ్ఞోపవీతక్రియను 
నిర్వహించుచున్నవిగాన యజ్ఞోపవీతములను పేరునుగూడ పొందుచున్నవి. 


ఈ యజినమునకు వస్త్రమునకు బదులు ఆపస్తంబాది బుషులు 
యజ్ఞసూత్రమును విధించిరిగాన, అది యెల్లపుడు మెడలోనుండి అవి లేని 
లోపమునుండి కాపొడుచుండును. అవి లేనపు డిదియే కేవలము. కర్మాను 
ష్టానమునకుగూడ తోడ్పడుచుండును. ఈ విషయమును సూత్రకారులలో 
నాపస్తంబమహర్షి బాగుగ తెలియపజచియున్నాడు. ఇట్టి విషయము తెలియని 
వారు ఆపస్తంబమహర్షి యజ్ఞోపవీతమును గూర్చి _చెప్పలేదనుచున్నారు. 
పారస్కరసూత్రకారాదుల వ్యాఖ్యాత లిట్ల యనుచున్నారు. బోధాయన 
మతమున ని ట్టుత్తరీయము నిమిత్తమై ప్రాప్తించిన యజ్ఞసూత్రముగాక, 
ఉపనయనాదిలో స్వతంత్రముగ ప్రాష్తించెడి సూత్ర మొకటి యున్నది. 
దీనిని పురుషార్ధ సూత మందురు. పురుషార్ధ పూత్రమనగా ధరించిన 
మాత్రముననే స్వయముగ మహాఫలము నిచ్చెడిదని యర్థము. దీనిని 
ఆపస్తంబమహర్షి చెప్పనప్పటికిని ప్రస్తుతమున ఆపస్తంబీయులు ధరించుచు 
న్నారు. ఆ మతమున నిది యుండ, అజినము, వస్త్రము లేకపోయినపుడు 
వాటి నిమిత్తమై సంధ్యావందనాగ్నిహోత్రాది కర్మలయందు మటీయొక 
సూత్ర మావశ్యకమై యుండును. కేవల పురుషార్థ సూత్రము కర్మ 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 99 


కుపయోగించదు. ఆపస్తంబ మతమున ఉత్తరీయార్థ సూత్రము నిత్యముగ 
నుండునుగొన నది యొకకే పురుషార్థార్థము కర్మార్ధము నగును. 


యజ్ఞోపవీత ధారణమువలన రాక్షసబాధ యుండదనియు, ద్విజత్వము 
స్టీరమై యుండుననియు. స్మృతులు చెప్పుచున్నవి. ఉత్తరీయార్థముగాక 
కేవల పురుషార్థము. నిమిత్తము ధరించబడిన యజ్ఞోపవీతమునే ప్రధాన 
ముగ జేసికొని ఆపస్తంబాదు లుపవీతమును చెప్పలేదనెడి వాదములు, 
యజ్ఞసూత్రమే ప్రధానమైనదను వాదములు పూర్తిగా నిరసింపబడినవి. 
ఇట్లీ చర్మము, వస్త్రము ప్రధానోపవీతములను విషయమున _ శాపదగ్గుడగు 
భూరిద్యుమ్నుడను రాజు రాక్షసత్వావేశమున నివ్వరిధాన్యముల దెచ్చుకొను 
బ్రాహ్మణుల జంపి వారి మెడలలో నుండు అజినములతో గూడిన యుప 
వీతముల జూచి పశ్చాత్తాపపడెనని పద్మపురాణములోను, అరణ్యవాసమున 
శ్రీరామచంద్రుడు నారదగు నుత్తరీయమును యజ్ఞోపవీతముగ ధరించి 
సాయంకాల సంధ్య నుపాసించెనని శ్రీమద్రామాయణములోను గలదు. 
మజీయు కుమారసంభవమున మహాకవి కాళిదాసు తపస్సులో నున్న పార్వతీ 
దేవిని నార యుత్తరీయము నుపవీతముగా ధరించియున్నదని వర్ణించెను. 
పిళ్ళ మానుష కర్మలయందు దప్ప, ఉత్తరీయము నుపవీతముగనే ఎల్లపుడు 
ధరించవలయును. 


అజినోత్తరీయ మహిమలను వాటి ధారణమంత్రము లిట్లు బోధించు 
చున్నవి. 'అజినోపవీతమును ధరించినవాడు సూర్యుని ప్రత్యక్షము జేసి 
కొనును. _ అన్నసమృద్ధి గలవాడగును. సూర్యునకు వస్త్రోపవీతమును 
నిర్మించి యిచ్చుటవలన దేవతలు గొప్పముహిమను పొందిరను వృత్తాంతము 
వస్త్రోపవీత ప్రదానముయొక్క మహిమను వెల్లడిచేయుచున్నది. 


బెశనస స్మృతి యిట్లు చెప్పుచున్నది. 
పూర్వమున బ్రహ్మదేవుడు యజ్ఞోపనీతముతో బ్రాహ్మణ్యమును 


సృజించినందున బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వ సిద్ధికొకై యజ్ఞోపవీతమును 
ధరించవలయును. బృహస్పతి వస్త్రమునే జన్నిదముగ వేసికొవెను. 


100 యజ్జోపవీత తత్త్వదర్శనము 


మజీయి. ఆయన సోమునకు అజినమును జన్నిదముగ వేసెను. 
అందువలన ద్విజులు ఎల్లపుడు వస్త్రయజ్ఞోపనవీతములతోనుండి సర్వవైదిక 
కర్మలను జేయవలయును. ఉపవీతముగా జేయదగిన వస్తువులు అజిన 
వస్త్రములు. ఈ రెంటిని ద్విజుడు ఎడతెరపీలేక ధరించుట అశక్యమని 
తలచి ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి వీటికి బదులు యజ్ఞసూత్రము 
ధరించదగినదని నిశ్చయించుకొని సమస్త వైదిక కర్మలకు పరమ సాధనమైన 
యజ్ఞసూత్రమును నిర్మించెను. 


కూర్మపురాణముగూడ నిప్లే బ్రహ్మచారి ప్రకరణమున పురుషార్ధ 
సూత్రమును జెప్పి, పిమ్మట శిఖను, కట్టుబట్ట(పంచ)ను జెప్పి తరువాతా 
క్లో! ఉత్తరంతు సమాఖ్యాతం వాసః కృష్ణాజినం శుభమ్‌, 

అభావే దివ్య మజినం రౌరవం వా విధీయతే. 1౯|| 

ఉద క్ద్ర్య్య ద దక్షిణం బాహుం ఇ. బాహొ స్‌ 


అని బ్రహ్మచారికి ఉత్తరీయమగు అజినముతో సవ్యాపసవ్యములు 
చెప్పుచున్నది. 

శంకరభగవత్సాదులును బృహదారణ్యక భాష్యమున ప్రధానములగు 
అజిన వస్త్రములనే యుపవీత 'ద్రవ్యములుగ._ విధించు శ్రుతులనే ప్రమాణ 
ముగ గ్రైకొనియున్నారు. 


ఈ యజినమునకు, నుత్తరీయమునకు బదులు సూత్రమే గాక, రాజు 
లకు జనుపనార జందెమును, వైశ్యులకు గొత్లెయొక్క రోమములతో నిర్మిం 
పబడిన జందెమును మనువు విధించియున్నాడు. శుభములు కోరు వారికి 
బంగారు జందెములను మటికొందజు బుషులు విధించిరి. మొత్తము 
మోద జందెమును నిర్మించుటకు ౧౯ వస్తువు లున్నవి. 'ప్రత్తిదారపు 
జందెము అన్ని వర్ణములవారు ధరించదగినది. జందెము ఉత్తరీయమునకు 
బదులు వచ్చినను, ఉత్తరీయలోపమునుండి కాపాడుటకు ధరించితిమి గాన 
నుత్తకీయ  మున్నపుడును జందెమును తీయగూడదు. కొందజు ఉత్త- 


యజ్ఞోపవీత తత్త్వదర్శనము 101 


రీయములు రెండు, వాటికి బదులు సూత్రములు రెండు నుండవలయు 
ననిరిగాని, ఉత్తరీయ మొక్కటియే యనియు, దానికిబదులు సూత్ర మొక్క 
టియే యనియు. నిశ్చయింపబడినది. ఉత్తరీయము, జందెము -- ఈ 
రెంటిలో నేది సవ్యముగ నున్నను మూత్రపురీషోత్సర్ణాదుల నాచరింపరాదు. 
ఏది అపసవ్యముగ నున్నను వేదాధ్యయనము, సంధ్యావందనము మొదలగు 
సత్కర్మల నాచరించరాదు. 


ఉత్తరీయము. లేకుండ జందెముతో వైదికకర్మ నారంభించినపుడు 
ఉత్తరీయము మధ్యలో ప్రాష్తించినను దానిని ధరించరాదు. లౌకిక 
కార్యములలో తప్ప దేవ - పితృకార్యములలో నుత్తరీయమును నదుమునకు 
కట్టుకొనరాదు. 


ఎల్లపుడు యజ్ఞోపవీతమును ధరించినవానికి బ్రహ్మ లోకము నిత్య 
మైయుండునని స్మృతులు ఆదేశించుచున్నవి. 


గ్రంథోపసంహారము 
క్లో! ఇతి బహువిధ తన్హ్రాణ్యాకలయ్య ప్రభూత 
శ్రమ మపరిగణయ్యాప్యాస్థయా తత్త్వ సిద్దా, 
అథ కథమపీ యత్నా న్నిర్మితం దైవచిహ్నం 
భవతు విబుధతు ఫ్యై తత్త్వపందర్శనం మే. 
క్లో! పన్నప్పన్ని సహస్రశః ప్రతిదినం తా న్నామి నాగీశ్యరాళా 
నోఒహంకారధియా మయా విరచితో యజ్ఞోపవీతప్య హి, 
తత్త్వాఖ్యాపన తత్పరే ణ చ మయా గ్రన్ఫోఒయ మున్నీయతే 
తస్మా త్పణ్ణీతమణ్డలీ ప్వ్పహృదయం వ్యాపారయళ్వత్ర హి 
శ్లో! ధర్మ స్ఫూక్ష్మ ఇతి ప్రబోధనపరై ప్పర్వెరపి జ్ఞాయతే 
తాదృక్పూక్ష్మ మముం ప్రకాశ పదవీం భూయావ్మవీషా మమ, 
యత్న స్పీద్ధి విభూషితశ్చ మనసో మే ప్రీతి రుత్సద్యతే 
సేవా వైదికపూరుషస్య రచితేత్యేనం పదా మానే. 


102 యజ్ఞోపవీత తత్త్వదర్శనము 


ఖీ యద్వన్మేమనసః కుతూహల ముదేత్యష్మిక తథా భూయసా 
భూయా త్సాధుజనప్యచాపి విభిలస్యారంభ వేగోదయః, 
యేవాయంచ నయంచ పాొంప్రత మహో ధర్మస్య సంసేవవాత్‌ 
శ్రీయజ్టేశ్వర రక్షణా మధిగతా ధన్యా భవేమ క్షణాత్‌. 
ఖు 


శ్రీమద్భారద్వాజన గ్యోత వవ్యిత శ్రీళ్నస్థవేణ్‌ వేంకటప్పాడ్యు 
మనీవ్నీ (గ్రభమతనూజుండును, శ్రీరామక్షష్ట భోరథ్‌ వల్ణోల 
(వ్రవరాన్తేవానియు నగు శ్రీరామమూర్తి శాస్త్రిచే 
వంగ్రథితమడు. శ్రీయట్ఞోపవీత తత్త్రదర్భనమున 
ద్వితీయ (ప్రకరణము 
నమాస్తము. 


ఓమ్‌ - తల్‌ - నల్‌. 


డు 


యజ్ఞోపవీత తత్త్వదర్శన 
గ్రంథ, గ్రంథకర్త ప్రశంసా 


యుత్తననక ఈశ న్య 

దర్శనం పరమాదరాల్‌, 
ఆమూలచూడ మాలోక్య 

పరం హర్ష ముపాగమమ్‌. 


గ్రన్ఞకర్తు శమం దృష్ట్వా 
బహు గ్రన్ధావలోకనే, 

తత్తన్మత సమాధానే 
గుణదోష నిరూపణే. 


నాల్పీయః కార్య మేతేన 
కృతం చేతి నివేదనే, 

న మే సంకోచలేశోఒస్తి 
గ్రన్గోఒయ ముపకారకః. 


గ్రన్ధకర్తుశ్చ చరితం 
మయా జ్ఞాతం చిఠాదపి, 
భారద్వాజకులా మ్ఫోధి 
రాకాపూర్ణసుధాకరః. 
అవ్వారి గృహనామాఢ్యః 
శ్రీమాన్‌ పార్ధివ లిబ్గకః, 
వైదికాచార నిరతః 
దేవబ్రాహ్మణ పూజకః. 


లా 


డ్త 


డ్డ 


క్త 


జ్త 


త్తి. 


104 

పీతామహో (గ్రస్థకర్తు 

ర్నితాన్తామలవర్త నః, 
తత్పుత్తో) వేజ్కటప్పార్యః 

విద్వాన్‌ స్మార్తక్రియారతః. 
పీతా చాస్య సదాచార 

నిరత శ్ళాన్తదర్శనః, 
ఏతస్య పుత్రా శృత్వారో 

బభూవుః పరమోత్తమాః, 
తేషా మగ్రభవో విద్వాన్‌ 

శివపూజాధురంధరః, 
శ్రీరామమూర్తిశా స్త్రీతి 

విఖ్యాతః పల్ణీత శ్శుచిః. 


గురుభక్తః పవిత్రశ్చ 
ధర్మజిజ్ఞాసు రాదరాత్‌, 
పుత్రా. శ్చాష్య విరాజవే 


త్రయ స్పౌమ్యగుణాన్వితాః. 


ప్రథమశ్చ శివానన్హ 
స్తతః పార్ధివశజ్కరః, 
దత్తాత్రేయ స్తృతీయశ్చ 
విద్వద్భక్తా శ్చిరాయుషః. 


శ్వశురో (గ్రన్ధకర్తుశ్చ 
శానకొన్వయ భూషణమ్‌, 
రామావధానీతి శ్రుతః 
శ్రౌతే స్మార్తీ చ కోవిదః, 


10 


శ 


105 
ళ్లః ధర్మజ్ఞో ధర్మనిరతః 
యస్యాశీః ఫల మేవ హి, 
గన స్యాస్య సముల్భాన 
మభవ ల్లోకరఖ్బకమ్‌. 12 


ఇట్లు 
ఆయుర్వేదాచార్య 
విష్ణుధట్ల రామకృష్ణశాస్త్రి) ఏ.వి.ఏ.సి. 
ఉపాధ్యాయులు 
శ్రీవేజ్క కేశ్వరాయు ర్వేదకళాశాల 
విజయవాడ 
2-10-1952. 


170. 6121005 [4011020013 561ట 10.503 
ఫ06 13.10/- 


“యజ్ఞోసవీత' మంటే? 

భారతీయ సంస్కృతికి యజ్జోపవీతొనికి 
గల సంబంధం. 

యజ్ఞోపవీత స్వరూపానికి సూర్యుని ప్రతి 
దినగతికి ఉన్నసంబంధం. 
యజ్ఞోపవీతం యొక్క ఆధ్యాత్మికమైన 
అంతరార్థం, 

హైందవులందరు ఎందుకు యజ్ఞోప 
వీతొన్ని (పవిత్ర - ఉత్తరీయాన్ని) 
ధరించాలి? 


ఇత్యాది విశేషాలకు వేద, కొస్త్ర, పురాణ, 
ఇతిహాసాది - ఆధారలతో, సరళమైన భాషలో 
సమాధానాలను అందిస్తూ ఉన్న అపూర్వ గ్రంథమిది! 


ఆర్షధర్మ పరిశీలనంలో ఆసక్తిగల 
ప్రతివ్యక్తీ పరింపదగిన విశిష్ట రచన! 





సె0113066 0 5% 4.2. గు3. 1.4.5.. [60410106 0గ00 ౧100880200 
206 111106 ౧౫౧) 693, గ080 


